[[౭౬1త్కిచ త్వం 


డా॥ మసన చెన్నప్ప 


(ప్రమీలా ప్రచురణలు 
సికింద్రాబాదు 


BRAHMACHARYAM 

by 

Dr. M.Chennappa, MA ,MPhi,PhD 

Dept of Telugu, Osmania University, 
Hyderabad, A P - 500007 


© రచయిత 


(ప్రచురణ సంఖ్య 7 

ప్రధమ ముద్రణ గం||, 1999 
(ప్రతులు : వెయ్యి 

మూల్యం 20/- 


౯. 
ర 3 (10 5 | 
1. వ one 


వారాసిగుడా, 
సికింద్రాబాదు - 500061. (వి 7640508 


నవోదయ బుక్‌ హౌజ్‌, 
3-3-865, ఆర్యసమాజం ఎదురు వీధి, 
కాచిగుడా, "హైదరాబాదు - 500027 


వైదిక సాహిత్యభండార్‌, 
ఆర్యసమాజం, సుల్తాన్‌ బజార్‌, 
హాదరాబాదు-500195 © 4751656 


ముద్రణ 

Mounrka Graphics 

1-4-27/71/187, PS Colony, Hyderabad - 080 
© 7530142 


Laser Type Setting 
Sanu Computer Graphics, Kavadiguda 9" 7538091 


మలక 


నాలుగు ఆశ్రవూలలో బ్రహ్మచర్యాని కి గల స్టానం విశిష్టమైంది 
బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల మానవులకు కలిగే ఐహిక, ఆముష్మిక ప్రయోజనాలను 
ప్రాచీనులు బాగా గుర్తించినారు నేను ఈ పుస్తకంలో అధర్వవేదం నుండి, మనుస్మృతి 
మొదలైనశా(న్హగ్రంధాలనుండి , ఉపనిషత్తులనుండి, రామాయణ భారతాలనుండి 
బ్రహ్మచర్యానికి సంబంధించిన యధార్ధమైన అంశాలను [గ్రహించినాను వాటికి తోడుగా 
పాశ్చాత్య శా(న్రవేత్తల దృకథాలను చూపెట్టినాను 


పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల జీవిత పరమార్థాన్ని తెలుసుకోలేని 
యువతీయువకులకు ఈ పుస్తకం వెలుగు బాట చూపెడుతుంది ముఖ్యంగా 
అధ్యాపకులు ఈ వుస్తకం ద్వారా విద్యార్థిలో కానికి ఆదర్శజీవనాన్ని అందించాలని నా 
కోరిక విద్యా క్రీడా రంగాలలోనూ, సామాజిక ఆధ్యాత్మిక రంగాలలోనూ స్తీ 
పురుషుల, వ్యక్తిత్వ నిర్మాణానికి, విజయానికి నూటికి నూరు పాళ్లు తోడ్పడే 
అద్భుతమైన వ్యవస్థ బ్రహ్మచర్యమే 

అందరికి హితకర మైన ఈ కృతికి ప్రముఖ వ్యాపారవేత్తలు శ్రీనాళ్ల 
వీరయ్యగారు, వారిధర్మవత్ని శ్రీమతి రాజమణిగారు స్వీకర్తలు కావడం నా భాగ్యంగా 
భావిస్తున్నాను ఈ కృతి అచ్చురూపంలో రావడానికి ముఖ్యకారకులైన (శ్రీకండె 
శంకరయ్యగారికి (ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను నా రచనా 
వ్యాసంగానికి అన్ని విధాల సహకరించే ఆర్యసమాజం సీతాఫల్‌ మండి వారికి, 
మాన్యమిత్రులు శ్రీ ఉప్పల యాదగిరి, (శ్రీ ఎం ధనంజయనాయక్‌, శ్రీ పి 
రాజనరసింహారావు, (శ్రీ జె. శివయ్య, (శ్రీరావికంటి రాందేవ్‌ గార్లకు నా కృతజ్ఞతలు 
చెప్పుకొంటున్నాను 


ఈ కృతికి చక్కని ముఖచిత్రాన్ని అందించిన ప్రముఖ చిత్రకారులు (శ్రీ; 
చందు గారికి, సకాలంలో కృతిని అచ్చు వేసి అందించిన నా బావమరది చిరంజీవి 
ఆర్‌. సంతోష్‌ కుమార్‌ కు నాకృతజ్ఞతలు తెలువుకొంటున్నాను 


బృహద్గీత లాగానే ఈ పుస్తకాన్ని కూడా సహృదయ పారక లోకం 
ఆదరిస్తుందని ఆశిస్తున్నాను 
వేంపన చెన్నప్ప 


వుసన చెన్నప్ప గారి రచనలు : 


1980 


1985 


1991 


1991 


1995 


1997 


మల్లీ పదాలు 

(కూనలమ్మ ఛందస్సులో నూటఇరవై పదాలు) 
వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయ సూచిక 
(ఎం ఫీల్‌ - సిద్దాంత వ్యాసం) 

నేత్రోదయం 

(వచన కవితా సంపుటి 

ప్రాచీన కావ్యాలు - గ్రామీణ జీవన చిత్రణ 
(పిహెచ్‌ డి - సిద్దాంత గ్రంథం) 
సమాలోచనం 

(సాహిత్య వ్యాస సంపుటి 

బృహద్లీత 

(బృహదారణ్యకోపనిషత్తుకు తెలుగు సేత - 
పన్నెండువందల ముత్యాల సరాలలో) 


నేర గోల 


అను క్రముణి క 


బ్రహ్మచర్యం అంటే ఏమిటి ? 

ఆశ్రమాలలో బ్రహ్మచర్యానికి గల స్టానం 
అధర్వవేదం - బ్రహ్మచర్య వైశిష్టం 
మనుస్మృతి - బ్రహ్మచర్యాశ్రమం 
ఛాందోగ్యోపనిషత్తు - త్రివిధ బ్రహ్మచర్యం 
తైత్తిరీయోపనిషత్తు - ఆచార్యోవదేశం 
బృహదారణ్యకం - గాయత్రీ మంత్ర ప్రభావం 
వాల్మీకి రామాయణం - బ్రహ్మచర్య పాలనం 
బ్రహ్మచర్యం - వీర్య రక్షణ 

బ్రహ్మచర్యం - ఇంద్రియ నిగ్రహం 
బ్రహ్మచర్యం - యోగాభ్యాసం 

బ్రహ్మచర్యం - నైతిక శిక్షణ 

బ్రహ్మచర్యం - ఆహార నియమం 


బ్రహ్మచర్యమే మన ఆదర్శ జీవనం 


13-20 


21-25 


25 - 26 


26 - 30 


30 - 37 


37-40 


40 - 47 


బ్రహ్మాచ ర శం 
(బ్రహ్మచర్యం అంటే ఏమిటి? 


వునస్సునూ, శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచి మానవుణ్ణి ఉన్నత శిఖరాలకు 
అధిరోహింప జేసేది బ్రహ్మచర్యం కనుకనే మానవులు ఆచరింపదగిన నాలుగు 
ఆశ్రమాలలో బ్రహ్మచర్యం మొదట చెప్పబడింది పతంజలి అష్టాంగ యోగంలో 
బ్రహ్మచర్యానికి (ప్రత్యేక స్థానం ఈయబడింది బ్రహ్మచర్యం (స్త్రీ, పురుషులు సమానంగా 
ఆచరింపదగిన వ్రతం 


బ్రహ్మచర్యానికి వీర్యరక్షణ అనే స్టూలమైన అర్థాన్ని చెప్పవచ్చు కాని నిజానికది 
శ్రేష్టమైన తపస్సు గొప్పసాధన ఈ సాధనకు ఫలం ఆత్మ సాక్షాత్కారం ఆత్మ 
సాక్షాత్కారం లభించినవ్వుడే బ్రహ్మచర్యం యొక్క పూర్జావిమ్మారం జరిగినట్లు భావించాలి 


బ్రహ్మచర్యం లో రెండు శబ్దాలున్నాయి బ్రహ్మ శబ్దానికి అనేకార్జాలున్నప్ప టికి 
ఈశ్వరుడు, వేదం, జ్ఞానం, వీర్యం అనే అర్జాలను ప్రధానంగా గుర్తించాలి అలాగే చర్య 
శబ్దానికి చింతన, అధ్యయనం, ఉపార్టన, రక్షణ అనే అర్థాలను గ్రహించాలి అప్పుడు 
బ్రహ్మచర్యం అంటే ఈశ్వర చింతన, వేదాధ్యయనం, జ్ఞానోపార్హన, వీర్యరక్షణ అనే అర్జాలు 
సిద్దిస్తాయి ఈ నాలుగు ఆర్జాలను సవున్వయించినప్పుడు మానవులు వీర్యాన్ని 
రక్షించుకోవడమే కాక వేదాధ్యయనపరులై, జ్ఞాన సంపాదన చేస్తూ, ఈశ్వరచింతన ద్వారా 
ముక్తిని పొందాలనే విషయం స్పష్టమవుతుంది బ్రహ్మచర్యం మోక్షానికి హేతువని 
(ధువపడుతుంది 


ఆశ్రమాలలో బ్రహ్మచర్యానికి గల స్థానం: 


మానవులు తమ జీవితకాలంలో బ్రహ్మచర్యం, గృహస్టం, వానప్రస్థం, సంన్యాసం 
అనే నాల్గు ఆశ్రమాలు ఆచరింపదగ్గవి బ్రహ్మచర్యాశ్రమం ద్వారా మంచి శిక్షణ, 
సత్యవిద్యలను (గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉత్తమ సంతానాన్ని పొంది, ఆ సంతానానికి 
ఉత్తమ విద్యలద్వారా ఉత్తమ సంస్కారాలను కలిగించాలి అతిధిసత్కారాలను పాటించాలి 
వానవ్రస్ట్రాశ్రమంలో బ్రహ్మవిద్యాదులను స్వయంగా సాధించి, పరమేశ్వరుణ్ణి ఉపాసించే 
విధానాన్ని అలవర్చుకోవాలి సంన్యాసాశ్రమంలో మోక్షసుఖస్రాప్తి కొరకు, లోకోపకారం 
కొరకు ప్రయత్నించాలి సత్యోపదేశం చేయాలి 


బ్రహ్మాచ ర శం 
(బ్రహ్మచర్యం అంటే ఏమిటి? 


వునస్సునూ, శరీరాన్నీ ఆరోగ్యంగా ఉంచి మానవుణ్ణి ఉన్నత శిఖరాలకు 
అధిరోహింప జేసేది బ్రహ్మచర్యం కనుకనే మానవులు ఆచరింపదగిన నాలుగు 
ఆశ్రమాలలో బ్రహ్మచర్యం మొదట చెప్పబడింది పతంజలి అష్టాంగ యోగంలో 
బ్రహ్మచర్యానికి (ప్రత్యేక స్థానం ఈయబడింది బ్రహ్మచర్యం (స్త్రీ, పురుషులు సమానంగా 
ఆచరింపదగిన వ్రతం 


బ్రహ్మచర్యానికి వీర్యరక్షణ అనే స్టూలమైన అర్థాన్ని చెప్పవచ్చు కాని నిజానికది 
శ్రేష్టమైన తపస్సు గొప్పసాధన ఈ సాధనకు ఫలం ఆత్మ సాక్షాత్కారం ఆత్మ 
సాక్షాత్కారం లభించినవ్వుడే బ్రహ్మచర్యం యొక్క పూర్జావిమ్మారం జరిగినట్లు భావించాలి 


బ్రహ్మచర్యం లో రెండు శబ్దాలున్నాయి బ్రహ్మ శబ్దానికి అనేకార్జాలున్నప్ప టికి 
ఈశ్వరుడు, వేదం, జ్ఞానం, వీర్యం అనే అర్జాలను ప్రధానంగా గుర్తించాలి అలాగే చర్య 
శబ్దానికి చింతన, అధ్యయనం, ఉపార్టన, రక్షణ అనే అర్థాలను గ్రహించాలి అప్పుడు 
బ్రహ్మచర్యం అంటే ఈశ్వర చింతన, వేదాధ్యయనం, జ్ఞానోపార్హన, వీర్యరక్షణ అనే అర్జాలు 
సిద్దిస్తాయి ఈ నాలుగు ఆర్జాలను సవున్వయించినప్పుడు మానవులు వీర్యాన్ని 
రక్షించుకోవడమే కాక వేదాధ్యయనపరులై, జ్ఞాన సంపాదన చేస్తూ, ఈశ్వరచింతన ద్వారా 
ముక్తిని పొందాలనే విషయం స్పష్టమవుతుంది బ్రహ్మచర్యం మోక్షానికి హేతువని 
(ధువపడుతుంది 


ఆశ్రమాలలో బ్రహ్మచర్యానికి గల స్థానం: 


మానవులు తమ జీవితకాలంలో బ్రహ్మచర్యం, గృహస్టం, వానప్రస్థం, సంన్యాసం 
అనే నాల్గు ఆశ్రమాలు ఆచరింపదగ్గవి బ్రహ్మచర్యాశ్రమం ద్వారా మంచి శిక్షణ, 
సత్యవిద్యలను (గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉత్తమ సంతానాన్ని పొంది, ఆ సంతానానికి 
ఉత్తమ విద్యలద్వారా ఉత్తమ సంస్కారాలను కలిగించాలి అతిధిసత్కారాలను పాటించాలి 
వానవ్రస్ట్రాశ్రమంలో బ్రహ్మవిద్యాదులను స్వయంగా సాధించి, పరమేశ్వరుణ్ణి ఉపాసించే 
విధానాన్ని అలవర్చుకోవాలి సంన్యాసాశ్రమంలో మోక్షసుఖస్రాప్తి కొరకు, లోకోపకారం 
కొరకు ప్రయత్నించాలి సత్యోపదేశం చేయాలి 


(బ్రహ్మచర్యం 


ధర్మార్టకొమమోక్షాలను సాధించడానికి మానవులందరూ ఈ నాలుగురకాలైన 
ఆడ్రవు ధర్మాలను నిర్వహించాలి ఐతే వీటిలో బ్రహ్మచర్యాశ్రవుధర్మ్శ్మం తక్కిన 
ఆశ్రమాలకన్నింటికి మూలం బ్రహ్మచర్యాశ్రమాన్ని బాగా నిర్వహిస్తే తక్కిన ఆశ్రమాలు 
చక్కగా నిర్వహింపబడుతాయి ఒకవేళ మొదబి ఆగ్రమానికే దెబ్బతగిలితే తక్కిన 
మూడు వ్యర్హమవుతాయి 


అధర్వవేదం - (బ్రహ్మచ ర్యవై శిష్ట్రం: 


“ఆచార్య ఉపనయమానో బ్రహ్మచారిణం కృణుతే గర్భమంతః 


తం రాత్రీస్తిస్ర ఉదరే బిభర్తి తం జాతం ద్రష్టుమభిసంయంతి దేవా” 
11-3-5-5 


మానవునికి తల్లిదండ్రుల వల్ల ప్రధమజన్మ లభిస్తుంది ఆచార్యునిచే ఉపనయన 
సంస్కారం వల్ల ద్విజన్మ సిద్ధిస్తుంది ఈ ద్వొజన్మ కారణంగానే మానవునికి మనుష్యత్వం 
సం(ప్రాప్తవువుతుంది ఆచార్యునిచే ఉపదేశాన్ని పొందినప్పటినుండి బాలకులు 
బ్రహ్మచారులుగా, బాలికలు బ్రహ్మచారిణులుగా పిలువబడుతారు. వారు గురుకులంలో 
ఉన్న మొదటి మూడు రోజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది వారిని తనగర్భంలో 
దాచుకొన్నాడా? అన్నట్లు 6 వర్యుడు నడుచుకొంటాడు అంతేకాదు పరమేశ్వర 
స్వరూపాన్ని తెలిపి ఎలా ఆరాధించాలో ఉపదేశిస్తాడు ఆ సందర్భంలో బ్రహ్మచారులను 
చూడడానికి ఇతర విద్వాంసులు, అధ్యాపకులు వస్తారు అలా వచ్చినవారు బ్రహ్మచారుల 
సత్రవర్తనకు సంతోషించి “అదృష్టంవల్న, ఈశ్వరుని కృపవల్ల మానవాళికి ఉపకారం 
చేసే నిమిత్తం మీరు మాలో విద్వాంసులయ్యారు ” అని (ప్రశంసిస్తారు 


“ఇయం సమిత్‌ పృధివీ ద్యౌర్‌ ద్వితీయోతాంతరిక్షం సమిధా పృణాతి, 
బ్రహ్మచారీ సమిధా మేఖలయా శ్రమేణ లోకాం స్తపసా పిపర్తి” 11-3- 5-4 


బ్రహ్మచారి సమిధతో పృధివి, ఆకాశం, అంతరిక్షం మూడింటిని పాలిస్తాడు 
అంతేకాదు, (సమిధా్రా అనగ్నిహోత్రాదులతోను, (మేఖలయా) బ్రహ్మచారి ధరించే 
చిహ్నాలతోను, (శ్రమేణ) వరిశ్రమతోను, (తపసా) ధర్మానుష్టానంతోను (లోకాన్‌) 
సర్వ ప్రాణులను ప్రసన్నులను చేస్తాడు 


వుసన చెన్నప్ప 


“పూర్యోజాతో బ్రహ్మణో బ్రహ్మచారీ ఘర్మం వసానస్తపసోదతిష్టత్‌ తస్మాజ్ఞాతం 
బ్రాహ్మణం బ్రహ్మజ్యేష్టం దేవాళ్ళీ సర్వే అమృతేన సాకమ్‌” 11-3-5-5 


వేదవూర్షంలో నడిచి, ధర్మనుష్టానంవల్ల ఉత్కృష్టమైన జ్ఞానాన్ని పొంది, 
పరమేశ్వరుణ్ణి అన్నింటి కంటె డ్రేష్పునిగా సంభావించి ఉపాసనద్వారా మోక్షానందాన్ని, 
పొంద గలిగిన బ్రహ్మచారిని విద్వాంసులు ప్రశంసిస్తారు 


“బహ్మచార్యేతి సమిధా సమిద్దః కార్‌ష్టంవసానో దీకితో దీరశ్మ[శ్రు, స సద్య ఏతి 
పూర్వస్మాదుత్తరం సముద్రం లోకాన్‌ తృంగృభ్యముహురాచరిక్రత్‌ ” 11-3-5-6 


బ్రహ్మచారి వేదవిద్యతో వ్రకాశిస్తాడు మృగచర్మాదులను ధరించి చాల కాలం 
జుట్టూ, మీసాలు కలిగి ఇంద్రియాదులను జయిస్తాడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు 
తాను సంపాదించిన విద్యతో బ్రహ్మచర్యాశ్రమమనే పూర్వ సముద్రాన్ని దాటి ఉత్తర 
సముద్రరూపమైన గృహస్థాశ్రమాన్ని ఆశ్రయిస్తాడు నివాసయోగ్యమైన ప్రదేశాలలో 
యోగ్యులను సంపాదించి మాటి మాటికి వేదోపదేశం చేస్తాడు 


“బ్రహ్మచారీ జనయన్‌ బ్రహ్మాపో లోకం ప్రజాపతిం పరమేష్టినం విరాజమ్‌, 
గర్భో భూత్వామృతస్య యోనావింద్రో హ భూత్వాఐ._ సురాం స్తత్సర్ణి 11-3-5-7 


బ్రహ్మచారి వేదవిద్యను యధార్థంగా తెలుసుకొంటాడు ప్రాణ విద్యను, లోక 
విద్యను (గ్రహిస్తాడు సర్వశ్రేష్పుడు, సర్వ ప్రకాశకుడు, ప్రజాపతి ఐన పరమేశ్వరుని 
స్వరూపాన్ని [గ్రహించి మోక్ష విద్యను నియమపూర్వకంగా అభ్యసించి సూర్యునిలా 
ప్రకాశిస్తాడు అవిద్య అనే అంధకారాన్ని ఛేదిస్తాడు 


“బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి 
ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణ మిచ్చతే” 11-3-5-17 
బ్రహ్మచర్యం బాగా పాటించిన రాజు ప్రజలను రక్షించడానికి యోగ్యుడైనట్లే 


ఆచార్యుడు కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి, విద్యార్శలను రజించడానికి 
యోగ్యుడౌతాడు 


(బహ్మాచ ర్యం 


“బ్రహ్మచర్యేణ కన్యా యువానం విందతే పతిమ్‌, 
అనడ్‌వాన్‌ బ్రహ్మచర్యేణాశ్వో ఘాసం జిగీషతి” 11-3-5-18 


బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మాయి చదువుకొని యువావస్టను పొందిన తరువాతనే 
యువకుణ్ణి భర్తగా స్వీకరించాలి ఇట్లే అబ్బాయి కూడా బ్రహ్మచర్యాన్ని పాలించి 
విద్వాంసుడై, సుశీల ఐన యువతిని ప్రసన్నతాపూర్వకంగా వివాహం చేసుకోవాలి ఇద్దరూ 
వరస్పరం సుఖదుఃఖాలలో సహాయకులౌతూ జీవించాలి ఉదాహరణకు పశువులు కూడా 
యువావస్టను పొందేదాకా బ్రహ్మచర్యాన్ని పాలించి బలం గలవి, వేగం గలవి అవుతాయి 
తమకు శత్రువులైన జంతువులను జయించి జీవింపగలుగుతాయి కనుక మానవులు 
బ్రహ్మచర్యాన్ని తప్పక అవలంబించాలి 


“బ్రహ్మచర్యేణ తపసా దేవా మృత్యుముపాఘ్నత, 
ఇంద్రోహ బ్రహ్మచర్యేణ దేవేభ్యః స్వరాభరత్‌ ” 11-3-5-19 


జ్ఞానులు (బహ్మచర్యమనే తపస్సు చేత మృత్యువును జయిస్తారు 
పరమేశ్వరుడు బ్రహ్మచర్యం ద్వారా దేవతలకు సుఖాన్ని ప్రాప్తింపజేస్తాడు 


అథర్వవేదం లోని ఈ మంత్రాలవల్ల గృహస్ట్రాశ్రమానికి ముందు బాలబాలికలు 
బ్రహ్మచర్యాన్ని పాటించాలనీ, బ్రహ్మచర్యమే తక్కిన ఆశ్రమాలకు మూలమని, శిష్యులకు 
విద్యాబోధన చేసే ఆచార్యులు బ్రహ్మచర్య వ్రతశీలురై ఉండాలనీ, అప్పుడే విద్యార్దులు 
మంచిపౌరులుగా మారి దేశానికి ఉపయోగ పడుతారని తెలుస్తుంది. అంతేకాక 
బ్రహ్మచర్యదీక్షవల్ల 'మోక్షానందాన్ని అనుభవించ వచ్చునని స్పష్టమవుతుంది 


వునఎస్పృతి ఆ బ్రహ్మచ ర్యాశ్రవుం: 


మనుస్ఫృతిలో తల్లిదండ్రుల యొక్క, ఆచార్యుని యొక్క గొప్పతనం తో పాటు 
బ్రహ్మచారి యొక్క విధులు నిర్దేశింపబడినాయి వేదం గాని, వేదాంగాలనన్నింటిని గాని 
డబ్బు తీసుకొని బోధించే వాడు ఉపాధ్యాయుడని చెప్పబడింది యజ్ఞోపవీతధారణ 
చేయించి శిష్యునికి వేదంతో పాటు, ఉపనిషత్తులను బోధించే ద్విజుడు ఆచార్యుడని 
చెప్పబడింది ఉపాధ్యాయుని కంటె ఆచార్యుడు వదిరెట్లెక్కువగా, ఆచార్యుని కంటె తండ్రి 


4 


వుసన చెన్నప్ప 


వంద రెబ్లెక్కువగా, తండ్రి కంటె తల్లీ వేయి రెట్లెక్కువగా గౌరవార్డులని మనుస్మృతి లో 
చెప్పబడింది 


“ఉపాధ్యాయాన్‌ దశాచార్యం ఆచార్యాణాం శతం పితా, 
సహ(స్రంతు పీత్ధూన్‌ మాతా గౌరవేణాతిరిచ్యతే” 1 145 


వేదజ్ఞాడైన ఆచార్యుడు మనుష్య సంతానానికి గాయత్రీ మంత్రోపదేశం ద్వారా 
రెండవ జన్మను కలిగిస్తాడు తల్లిదండ్రులిచ్చిన శరీరం అనిత్యమై నశిస్తుంది కాని, 
ఆచార్యుడిచ్చిన జ్ఞానరూప శరీరం మాత్రం ఈ జన్మలోనే కాక పరజన్మలోనూ ఉవకరిస్తుంది 
వేద విద్యారూపమైన జన్మను ఇచ్చేవాడు బాలుడైనప్పటికీ అతడు వయస్సులో తనకంటె 
పెద్దవారికి తండ్రీ వంటి వాడవుతాడు మానవ సమాజంలో వేదాన్ని అధ్యయనం చేసి, 
దాని అర్ధం తెలిసిన వాడే గొప్పవాడు. వయస్సులో పెద్దవాడు కాని, వెండ్రుకలు నెటీసిన 
వాడు కాని, ధనవంతుడు కాని గొప్పవాడు ఎంత మాత్రం కాడు జ్ఞానం చేత విప్రులకు 
పరాక్రమం చేత క్షత్రియులకు ధనధాన్యాదుల చేత వైశ్యులకు పుట్టుకచేత శూద్రులకు 
గొప్పతనం లభిస్తుంది కాని వేదవిద్యలేనివాడు బ్రాహ్మణుడు కాడు ద్విజాడైనవాడు 
వేదాన్ని పరించక ఏదోవిధంగా బ్రతకడానికి ప్రయత్నిస్తే అతడు తన వంశంతో పాటు 
శూద్రత్వాన్ని పొందుతాడు 


“యో౭_నధీత్య ద్వొజో వేద మన్యత్ర కురుతే శ్రమమ్‌, 
స జీవన్నేవ శూద్రత్వ మాశుగచ్చతి సాన్వయవొ 1 168 


వైదిక సిద్దాంతం ప్రకారం మనిషికి మూడు జన్మలుంటాయి మొదటి జన్మ తల్లీ 
గర్భం నుండీ లభిస్తుంది రెండవ జన్మ ఉపనయనం వల్ల కలుగుతుంది మూడవ జన్మ 
యజ్ఞదీక్ష వల్ల ఏర్పడుతుంది 


“మాతురగే&_ ధిజననం ద్వితీయం మౌంజి బంధనే, 
తృతీయం యజ్ఞ దీక్షయా ద్విజస్య శ్రుతి చోదనాత్‌” 1169 


వేదం పరించనంత వరకు ఏ మనుష్యుడైనా శూద్రుడుగానే ఉంటాడు ఆచార్యుడు 
ఉపనయనం చేసి, వేదాన్ని పరింపజేస్తే ద్విజాడౌతాడు 


(బహ్మచ ర §ం 


“నాభి వ్యాహారయే[ద్రహ్మ స్వధానినయనా దృతే 
శూద్రేణ హి సమస్తావద్యావద్వేదే న జాయతే” 1172 


వేదాన్ని పరింపజేసే ఆచార్యుడు పితరుడుగా వ్యవహరింప బడుతాడు ఉపనయనం 
కానంత వరకు బాలునికి యజ్ఞాది క్రియలు చేసే జగత ఉండదు ఉపనయనం జరిగిన 
తర్వాత బ్రహ్మచర్యాన్ని గూర్చి ఉపదేశించాలి. విధిపూర్వకంగా వేదపరనం ఆరంభించాలి 
బ్రహ్మచారి ఇంద్రియాలను వశంలో ఉంచుకొని విద్యాభివృద్దికొరకు గురువు చెప్పిన 
నియమాలను పాటించాలి ముఖ్యంగా మద్యమాంసాదులను, సుగంధ ద్రవ్యాలను, 
పూలమాలల ను, రుచులను, ,స్త్రీలసాన్నిహిత్యాన్ని విడిచిపెట్టాలి ఏప్రాణినీ హింసించ 
రాదు 


“వర్ణయేన్మధుమాంసంచ గంధం మాల్యం రసాన్‌ (స్త్రియః, 
శుక్తాని యాని సర్వాణి ప్రాణినాం చైవ హీంసనమ్‌ ” 1177 


జూదం ఆడడం, తగవులాడడం, ఇతరుల విషయంలో వ్యర్థాలాపం చేయడం, 
అబద్దాలాడడం, కామేచ్చతో స్త్రీలను చూడడం, స్పృశించడం, హాని కల్గించడం 
బ్రహ్మచారికి తగని పనులు 


బ్రహ్మచారి ఒంటరిగా పడుకోవాలి. ఎన్నడూ వీర్యస్థలనం చేయ రాదు కామేచ్చతో 
వీర్యష్టలనం చేస్తే బ్రహ్మచర్య వ్రతాన్ని భగ్నం చేసినట్లవుతుంది 


బ్రహ్మచారి ప్రతిదినం ఆచార్యుని (ప్రేరణతో గాని, ప్రేరణ లేకుండా గాని వేదాన్ని 

పరించ వచ్చు ఏ సమయంలోనూ ఆచార్యునికి హాని తలపెట్ట రాదు. విద్వాంసుడు 
గాని, మూర్భుడు గాని కామక్రోధాదులకు లోనైనప్పుడు లేదా (స్త్రీల సంపర్కం 
ఇఎర్చడినప్పుడు చెడిపోయే ప్రమాదం ఉంది. కనుక బ్రహ్మచారి జాగ్రత్తగా నడుచుకోవాలి 
కీమానవుడు పలుగుపారలతో భూమిని త్రవ్వి నీటిని ఏవిధంగా పొందగల్లుతాడో, శిష్యుడు 
కూడ అఆచార్యునికి శుశ్రూష చేసి విద్యను సంపాదించాలి (ప్రతిదినం నియమంగా 
ప్రాతఃకాలంలోను, సాయంకాలంలోను పవిత్రమైన స్థానంలో కూర్చొని ఆచమనం చేసి 
గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఈశ్వరుణ్ణి ఉపాసించాలి. సూర్యోదయానికి తర్వాత గాని, 


6 


వుసన చెన్నప్ప 


సూర్యాస్తమయానికి ముందుగాని నిద్రించరాదు ఆచార్యుడు, తండ్రి- తల్లి వీరిలో ఎవ్వరు 
కష్టస్టితిలో ఉన్నా, వారొనెంత మాత్రం అవమానించరాదు ఆచార్యుడు |బ్రహ్మయొక్కమూర్తి 
బ్రహ్మ ఏవిధంగా మొట్ట మొదట వేదాన్ని వరింవజేసాడో ఆచార్యుడు కూడా అదేవిధంగా 
వేదాన్ని పరింపజేస్తాడు కాబట్టి, అతణ్ణి బ్రహ్మలా గౌరవించాలి తల్లి తనను నవమాసాలు 
గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృధివి లా గౌరవించాలి. సోదరులూ, తానూ 
సమానమైన జన్మ కల్గినవారు కాబట్టి పరస్పరం గౌరవించు కోవాలి పిల్లలను తీర్చిదిద్దడంలో 
తల్లి దండ్రులెంతో కష్టపడుతారు అట్టి తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చుకోవడానికి పిల్లలకు 
నూరేండ్లెనా సరిపోవు కనుకనే ఎల్లప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు ప్రియమే ఆచరించాలి 
ఇట్లే ఆచార్యునికి కూడా ప్రియమే ఆచరించాలి వీరు ముగ్గురు సంతోషిస్తే బ్రహ్మచారి తపస్సు 
ఛలించినట్లే అవుతుంది 


మనుస్కృతిలో తల్లి, తండ్రి, ఆచార్యుని సేవ తపస్సుగా చెప్పబడింది వారి ముగ్గురి 
అనుమతి లేకుండా ఏ ధర్మమూ ఆచరించ రాదు. తల్లి, తండ్రి, ఆచార్యుడు ముగ్గురూ 
మూడు ఆశ్రమాల వంటి వారు. తల్లి బ్రహ్మచర్యం, తండ్రి గ్నార్లస్టం, ఆచార్యుడు 
వానవ్రస్టం ముగ్గురూ మూడు వేదాల వంటి వారు తల్లి బుగ్వేదం, తండ్రి యజుర్వేదం, 
ఆచార్యుడు సామవేదం. ముగ్గురూ త్రేతాగ్నుల వంటి వారు తల్లి దక్షిణాగ్ని, తండ్రి 
గ్వ్హపత్యాగ్ని, ఆచార్యుడు ఆహవనీయాగ్ని. 


మూడు వేదాలను చదవగోరే (బ్రహ్మచారి ఆచార్యుని వద్ద ముప్పై ఆరు సంవత్సరాలు 
ఉండాలి లేదా అందులో సగం గాని, నాల్గవ వంతు గాని లేదా వేదాలను పూర్తిగా (గ్రహించే 
వరకు గాని ఉండాలి ఒక్కొక్క వేదం చదవడానికి పన్నెండు సంవత్సరాలు పడుతుంది. 
కాని బ్రహ్మచారి యోగ్యతను బట్టి అధ్యయన కాలం మారుతుంది. మనుష్యుడు వేదాలను 
నాళ్లింటిని గాని రెండింటిని గాని లేదా ఒకదాన్ని గాని వఠించి, బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ 
తర్వాత గృహస్థాశ్రమాన్ని స్వీకరించవచ్చు కాని ఒక్క వేదాన్నైనా చదవక గృహస్థాశ్రమంలో 
ప్రవేశించడం తగదు 


తల్లి, తండ్రి, ఆచార్యుడు ముగ్గురూ మూడు ఆగ్రమాలతోను, మూడు 
వేదాలతోను, మూడు అగ్నులతోను పోల్చబడడం వల్ల వారి స్థానం ఎంత పవిత్రమైందో 


(బహ్మచ ర్యం 


ఊహించ వచ్చు ఈ ముగ్గురిని ఆదరించిన వాడు అన్ని ధర్మాలు ఆచరించిన వాడవుతాడు 
(బ్రహ్మచర్యానికి లోటు రాకుండా వ్యవహరించినప్పుడు బ్రహ్మచారికి ఉత్తమ స్థానం 
లభిస్తుందని మనుస్ఫృతి తెలియజేస్తుంది 


ఛాందోగ్యోపనిషత్తు - (త్రివిధ బ్రహ్మచర్యం : 


ఛాందో గ్యోవనిషత్తు బ్రహ్మచర్యాన్ని మూడు విధాలుగా పేర్కొంటున్నది ఒకటి, 
కనిష్ట బ్రహ్మచర్యం రెండు, మధ్యమ బ్రహ్మచర్యం మూడు, ఉత్తమ బ్రహ్మచర్యం 


కనిష్ట బ్రహ్మచర్యం : 


ఇరవై నాలుగేండ్ల వరకు పాటించే బ్రహ్మచర్యం కనిష్ట బ్రహ్మచర్యం దీనిలో 
బ్రహ్మచారి ఇంద్రియాలను జయించి, వేదాది విద్యలను గ్రహించి, యమనియమాలను 
పాటిస్తాడు అప్పుడతని శరీరగతమైన ప్రాణాలు శక్తివంతమై ధైర్యాది సద్గుణాలను అత 
నిలో (ప్రవేశింప జేస్తాయి ఆచార్యుడీ సమయంలోనే బ్రహ్మచారిని ఆయా విద్యల ద్వారా 
మిక్కిలి సంతృప్పుణ్ణి చేస్తాడు ఈ దశలో బ్రహ్మచర్యం సరిగా పాటింవబడడం వల్ల ఆయువు 
వృద్దియై, ఆరోగ్యవంతమై కష్టసుఖాలను అనుభవించడానికి కావలసిన శక్తి లభిస్తుంది 
అందుకే ఇరవై నాలుగు ఏండ్ల తరువాత మాత్రమే పురుషులకు గృహస్థాశ్రమంలో (ప్రవేశించే 
అర్హత కల్పించ బడింది 


వంధ్యవా (బ్రహ్మచర్యం . 


మనుష్యుడు నలఖై నాల్లేండ్ల వరకు బ్రహ్మచారిగా ఉండి వేదాభ్యాసం చేసినట్లైతే 
అతని ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, అత్మ అత్యధిక బలాన్ని సంతరించుకొని శిష్టులను 
పాలించడంలోను, దుష్టులను శిక్షించడంలోను సహాయకారులౌతాయి ప్రధవు 
వయస్సులోనే జితేంద్రియుడు కాగలిగితే రుద్రరూపప్రాణాలతో కూడిన మధ్యమ 
బ్రహ్మచర్యం సిద్దిస్తుంది కనుక ఇరవై నాల్లు ఏండ్ల లోపల నే మనుష్యుడు తన బ్రహ్మచర్యాన్ని 
పెంవు చేసుకోవాలి దానికి ఏ సమయంలోను దెబ్బ తగల నీయ రాదు బ్రహ్మచర్యానికి 
లోపం రానీయక ప్రవర్తించే మనుష్యులు యజ్ఞస్వరూపులు కాగలుగుతారు 


వుసన చెన్నపు 
ఉత్త చే బ్రహ్మచర్యం క 


నలభై ఎనిమిది సంవత్సరాల వరకు బ్రహ్మచత్యాన్ని పాటిస్తే ఆది ఉత్తమ బ్రహ్మచర్యం. 
“జగతి” అనే ఛందస్సులో నలభై ఎవిమిది అక్షరాలు ఉన్నట్లు, నలభై ఎనిమిది ఏండ్లు 
బ్రహ్మచర్యాన్ని పాటించిన మానవునికి ప్రాణాలు అనుకూలంగా ఉండి అన్ని విద్యలను 
(గ్రహించడానికి తోడ్పడుతాయి. తల్లిదండ్రులు, ఆచార్యుడు తమ సంతానానికి ప్రధమ 
వయస్సులో ఇంద్రియాలను నిగ్రహించుకొనే విధంగా శిక్షణ ఇచ్చినట్లయితే ఆ సంతానం 
తమకు తామే అఖండ బ్రహ్మచర్యాన్ని అవలంబించి మూడవది ఐన ఉత్తమ బ్రహ్మచర్యాన్ని 
సాధించి నాలుగు వందల సంవత్సరాల వరకు తమ ఆయుస్సును పెంచుకొనే అవకాశం 
ఉంది. ఏ మనుష్యుడీ బ్రహ్మచర్యాన్ని లోపం లేకుండా పాటిస్తాడో, ఆతడు సర్వ రోగాలకు 
దూరంగా ఉండి ధర్మార్ధకామమోక్షాలను పొందుతాడు 


తైత్తిరియోపనిషత్తు - ఆచార్యోపదేశం : 


ఆచార్యులు తమ శిష్యులకు, శిష్యురాండ్రకు చేయవలసిన ఉపదేశం ఎలాంటిదో 
లైత్తిరీయోపనిషత్తులోని శిక్షావల్లి ద్వారా తెలుస్తుంది. 


ఎల్ల వేళల సత్యమే చెప్పాలి. ధర్మాన్ని ఆచరించాలి సోమరితనం వదలి చదవాలి, 
చదివించాలి వూర్ణబ్రహ్మచర్యం తో అన్ని విద్యలను ఆర్టించాలి ఆచార్యుడు కోరిన ధనాన్ని 
ఈయాలి ధర్మబద్ధంగా వివాహమాడి మంచి సంతానాన్ని పొందాలి. సోమరితనం వల్ల 
సత్యాన్ని చెప్పడం మానరాదు. ధర్మాచరణను విడవరాదు ఎల్ల వేళల ఆరో గ్యాన్ని కాపాడు 
కోవాలి. నైపుణ్యాన్ని పెంచుకోవాలి ఎప్పుడూ ఉత్తమ సంపదలను వృద్ది పరచుకోవడం 
మానరాదు విద్వాంసులను, తల్లిదండ్రులను సేవించడంలో పారపాటు చేయరాదు. 
విద్వాంసులను సత్కరించినట్లే తల్లిదండ్రులను, ఆచార్యుణ్ధి, అతిథులను సేవించాలి ఎవరూ 
నిందించని, ధర్మయుక్తమైన సత్కర్మలనే ఆచరించాలి సత్య సంభాషణ కొనసాగించాలి. 
మిధ్యాభాషణ చేయ రాదు. సచ్చరిత్రలను చదవాలి. సత్కర్మలను (గ్రహించాలి. పాపకర్మలు 
ఎంత పెద్దవారు చేసినా సహించ రాదు ఆచరించరాదు ఉత్తవు విద్వాంసులను, 
ధర్మాత్ములను విశ్వసించాలి. పెద్దలు నిలబడినప్పుడు కూర్చోవడానికి తగిన ఆసనాలను 
ఇచ్చి సత్కరించాలి శ్రద్ధతో గాని అశ్రద్ధతో గాని అన్నాదులను ఇచ్చి సంతృప్తి పరచాలి. 


(బ్రహ్మచర్యం 


కాని, వాటిని సంపదకు తగినట్టు ఈయాలి ఇచ్చి గర్వించరాదు సిగ్గుపడుతూ ఇచ్చినా 
పారపాటేమీ లేదు 


ఈయగలిగినంత ఈయనందుకు పావం కలుగుతుందనే భయం ఉన్నా ఈయవచ్చు 
ఇచ్చింది తెలిసి ఈయాలి దుర్వినియోగం కాకుండా చూసి ఈయాలి. 


వైదిక సిద్దాంత విషయంలోగాని, ఆచరణలోగాని, అనుమానాలు ఏర్పుడినవుడు 
'సమదర్శనులు, ధార్మికులు, కరుణాపరులైన విద్వాంసులను ఆశ్రయించి వారి ద్వారా 
సత్యాన్ని గ్రహించి వ్యవహరించాలి ఇదే వేదాజ్ఞ ఇదే వేదోపదేశం ఇదే కర్తవ్యం దీని 
వల్లనే మానవాళికి మేలు కలుగుతుంది 


పతంజలి యోగదర్శనంలో యమనియమాలు మానవునికి అవశ్యం ఆచ రింపదగిన 
వ్రతాలుగా పేర్కొనబడ్డాయి అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అవరి (గ్రహం - 
ఈ ఐదు మనస్సుతోపాటు నేత్రాది ఇంద్రియాలను వాటి విషయాలనుండి యమింపజేస్తాయి 
కనుక యమాలుగా పిలువబడినాయి బ్రహ్మచర్యం సిద్ధించిన వారికి మిక్కిలి సామర్ధ్యం 
కలుగుతుందని వతంజులి చెప్పినాడు 


“బ్రహ్మచర్య వ్రతిష్టాయాం వీర్య లాభ” సాధనపాదం -1 38 
(బ్రహ్మచర్యం సిద్ధించిన యోగికి అష్టసిద్ధులు కలుగుతాయి తారం, సుతారం, 
తారతారం, రమ్యకం, సదాముదితం, (ప్రమోదం, (ప్రముదితం, వ్రమోదమానం అనేవే ఆ 
అష్టసిద్ధులు 
బృహదారణ్యకం - గాయత్రీ వుంత్ర ప్రభావం : 


ఆచార్యడు బ్రహ్మచారులకు ఉపనయన సందర్భంలో ఉపదేశించే మంత్రమే 
గాయత్రి 'గాయంతం త్రాయతే ఇతి గాయత్రీ గానం చేసిన వారిని రక్షించే మంత్రమే 
గాయత్రి గాయత్రికే సావిత్రి అని పేరు గాయత్రి సవితకు సంబంధించిన మంత్రం కాబట్టి 
సావిత్రి అనే పేరుతో పిలవబడుతుంది సవిత అంటే సృష్టి కర్త కొందరు అజ్ఞానంతో 
గాయత్రిని సూర్యోపాసన మంత్రంగా లెక్కిస్తారు కాని అది సరికాదు సూర్యడు సృష్టికర్త 
కాడు పరమేశ్వరుని సృష్టిలో భాగం జడపదార్ధం 


10 


వుసన చెన్నప్ప 


గాయత్రికి గల విశేషార్థాన్ని మనం తెలుసుకోవచ్చు వున శరీరంలో పది 
ప్రాణాలున్నాయి అవి ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, నాగం, కూర్మం, 
కృకలం, దేవదత్తం, ధనంజయం ఈ ప్రాణాలకే గయ అని పేరు ప్రాణాల(గయను 
రక్షించే (త్రాణ) మంత్రమే గాయత్రి 

ఆచార్యుడు బాల బ్రహ్మచారులకు ఉపనయన సమయంలో గాయత్రిని అర్టయుక్తంగా 
ఉపదేశిస్తాడు పరోక్షంగా వారి ప్రాణాలకు రక్షణ కల్పిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే 
గాయత్రి మానవ శరీరాలకు రక్షాకవచం వంటిది గాయత్రీ ఉపాసన వల్ల ఇంద్రియాల 
మీద పూర్తి పట్టు సాధించవచ్చు బ్రహ్మచారులు గాయత్రిని అర్ధయుక్తంగా ఉపాసించి 
కొత్త జీవితాలను ఆవిష్కరిస్తారు 


“గురువు మంత్రార్ధమ్ము చెప్పుచు 

ఉపనయన సంస్కార మందున 

శిష్యునకు గాయత్రి మంత్రము 

(ప్రీమతోనుపదేశమొసగును” బృహద్గీత - 5 14 14 


“లోకమున గాయత్రి నువదే 

శించెనన ఆచార్యవర్యుడు 

బ్రహ్మచారికి ప్రాణరక్షణ 

చేసినట్టుగ తలపవలయును” బృహద్ల్గీత - 5 14 15 


గాయత్రిని ఉపదేశించే పండితులు ఎంత దక్షిణ తీసుకొన్నప్పటికీ అది గాయత్రీ 
మంత్ర పాదానికి సమానం కాదని బహదారణ్యకం పేర్కొంటున్నది మూడు లోకాలను 
పాలించగల్లిన సామర్థ్యం ఎవరికైనాలభిస్తే ఆది గాయత్రి మొదటి పాదాన్ని పాందెనంత 
విలువ చేస్తుంది మూడు వేదాలకు సంబంధించిన పరిపూర్ణమైన జ్ఞానం ఎవర్షికైనాలభిస్తే 
ఆది రెండవ పాదాన్ని పొందినంత విలువ చేస్తుంది ప్రాణులనన్నింటిని తమ వశంలో 
నిలుపుకోగల్లిన శక్తి ఎవరికైనా లభిస్తే అది మూడవ పాదాన్ని ఆవిష్కరించినంత విలువ 
చేస్తుంది ఇట్టి దివ్యమైన గాయత్రీ మంత్రరహస్యాన్ని తెలుసుకొని ఎవరు వరమేశ్వరుణ్ణి 
ప్రార్ధిస్తారో వారి కోరికలు సిద్ధిస్తాయి వారి చేత శత్రువులు నిర్దింంబడుతారు 


11 


(బ్రమా్యచ ర్యం 


జనకుడు ఆశ్వతరాశ్వుని కుమారుడైన బుడిలుని చూసి అతనితో “నిన్ను నీవు 
గాయత్రీ విదువిగా చెప్పుకొంటావు కదా ! కాని, ఏనుగు బరువులు మోస్తున్హుట్లు నీవు 
పంసారాన్ని మోస్తూ కష్టాలను అనుభవిస్తున్నావు. దానికి కారణం ఏమిటో చెప్పు" అని 
అడుగుతాడు. దానికతడు, 


“చక్రవర్తీ !మీరు చెప్పిన 
మాట నిజవేఎ, నేను గాయ 
తిని పఠింతును గాని దానికి 
గల రహస్యము నెరుగజాలను” 
బృహద్గీత -- 5.1430 


అని సమాధానమిస్తాడు ఆప్పుడు జనకుడు బుడిలునికి గాయత్రీ మం(తత్రరహనస్యాన్ని 
ఈ విధంగా చెబుతాడు. 


“అగ్ని గాయత్రికి ముఖంబగు, 
నెవడు దానిని గూర్చి మననము 
సేయునో అతడీ జగవయ్మున 
అగ్ని ముఖుడై వెలుగుచుండును” 
బృహద్గీత — 5.1431 


“ఎవడు గాయత్రీ ముఖుండై 
వెలుగునో, పాపములనాతం 


డగ్ని వలె భుజియించి శుద్దుం 


డగుచు నమరుండై వెలుంగును” 
బృహద్గీత -- 5.1433 


అగ్నిలో వేసిన ద్రవ్యం భస్మమైన విధంగా, గాయత్రీ మంత్ర ముఖుడైన మానవుని 
పాపాలు నశిస్తాయిని చెప్పడం వల్ల గాయత్రి గురుమంత్రమనే విషయం తేటతెల్ల మావుతుంది 


12 


వుసన చెన్నప్ప 


వాల్మీకిరావాయణం : బ్రహ్మచర్య పాలనం : 


వాల్మీకి రామాయణం బ్రహ్మచర్య ప్రాశస్త్యాన్ని తెలుపుతున్న ఉత్తమకావ్యం 
లోకంలో (ప్రశస్తమైన గుణగణాలు ఉన్నవాడు ఎవడని వాల్మీకి నారదుణ్ణో అడిగిన సందర్భాన్ని 
గమనిస్తే బ్రహ్మచర్య వైశిష్ట్యం బోధపడుతుంది 


““ కోన్వస్మిన్‌ సాంప్రతం లోకే గుణవాన్‌ కళ్ళ వీర్యవాన్‌, 
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞళ్ళి సత్యవాక్యో దృఢ వ్రతః” బాల, 12 


మొదట వీర్యవంతుడెవడని అడిగిన తర్వాత ధర్మజ్ఞాది సద్గుణాలు కల్లిన వాడెవడని 
అడగడం వల్ల బ్రహ్మచర్యం అన్ని సుగుణాలకు మూలం అనే విషయాన్ని గుర్తించక తప్పుదు 
చతుర్విధా శ్రమాలలో బ్రహ్మచర్యం మొదటిది బ్రహ్మచర్యాన్ని చిత్తశుద్ధితో పాటించినప్పుడే 
గృహస్థాది ఆశ్రమాలు విజయవంతమౌతాయి కేవలం బ్రహ్మచర్యం వల్లనే మానవులు 
వీర్యవంతులౌతారు 


వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడిచ్చిన సమాధానం గమనించ దగింది 


““ఇక్ష్వాకు వంశప్రభవో రామోనామజనైః శ్రుతః 
నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్‌ ధృతిమాన్‌ వశీ” బాల, 18 


ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రాముడు నియతాత్ముడే కాక వీర్యవంతుడుగా 
పేర్కొనబడినాడు దీన్ని బట్టి బ్రహ్మచర్యం యొక్క ప్రాముఖ్యం ఏమిటో స్పష్టమవుతుంది 
అయోధ్యా నగర వాసులు సన్ఫీలురుగా పేర్కొనబడినారు - 


66 


సర్వే నరాశ్చు నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః 


> 


ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః క బాల, 69 


అయోధ్యలోని స్త్రీ పురుషులెల్లరు ధర్మస్వభావం కల్లినవారు ఇం|డ్రియని(గ్రహం 
కల్గినవారు మంచి ప్రవర్తన కలిగి అభివృద్ది పథంలో నడుస్తున్నవారు బుషుల లాగా పాపం 
లేని వారు బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించడం చేతనే ఇలాంటి సద్గుణాలు వారి 
కలవడినాయని భావించవచ్చు 


13 


(బహ్మచ ర్యం 


తాటకి మొదలైన రాక్షసులను సంహరించడానికి రాముణ్ణి తన వెంట పంపుమని 
విశ్వామిత్రుడు కోరినప్పుడు దశరధుడు మొదట సందేహించినాడు కాని కులగురువైన 
వశిష్టుని ఉపదేశం చేత వీర్యవంతులలో శ్రేష్పుడైన విశ్వామిత్రుని రక్షణలో రామునికెలాంటి 
కష్టం కలగదని గ్రహించి అందుకు అంగీకరించినాడు 


““ఏష విగ్రహవాన్‌ ధర్మ ఏష వీర్యవతాం వరః 
ఏష బుద్ద్యాధికో లోకే తపసళ్చీ పరాయణమ్‌” బాల, 21 10 


రాముడు సత్యవాది ధనుర్దారి పెద్దలంటే గౌరవం కల్లిన వాడు. జితేంద్రియుడు 
స్మితపూ ర్వాభిభాషి (మాట్లాడడానికి ముందు చిరునవ్వు నవ్వేవాడు) అన్ని వేళలా ధర్మాన్నే 
ఆశ్రయించినవాడు 


““సత్యవాదీ మహేష్వాసో వృద్దసేవీ జితేంద్రియః, 
స్మితపూర్వాభిభాషీ చ ధర్మం సర్వాత్మనా శ్రితః ” అయోధ్యా, 2 41 


ఇలాగే అనేక సందర్భాలలో రాముడు వీర్యవంతుడుగాను, జితేంద్రియుడుగాను 
చెప్పబడినాడు 


రావూయణంలోని బుష్యశ్చంగుని కథలో రెండు రకాల బ్రహ్మచర్యం 
పేర్కొనబడింది ఒకటి వ్రతిత్వం, రెండు ప్రాజాపత్యం వివాహ పూర్మ బ్రహ్మచర్యం 
వ్రతిత్వం, వివాహానంతర బ్రహ్మచర్యమే ప్రాజాపత్యం బ్రహ్మజ్ఞులచే కొనియాడదగిన 
ప్రసిద్ధమైన ఈ రెండు రకాల బ్రహ్మచర్యాన్ని బుష్యశ్ళంగుడు తన జీవితంలో 
అవలంబించినాడు బుష్యశ్చంగుడు గొప్ప బ్రహ్మచారి అతడరణ్యంలో తన తండ్రి 
విభండకుని తప్ప మరే ఇతర పురుషుణ్ణి గాని (స్త్రీని గాని చూసి ఎరుగడు ఆశ్రమం నుండి 
న్నడూ కాలు బయట పెట్టిన వాడు కూడా కాడు 


“పితుః స నిత్యసన్తుష్టో నాతిచక్రామ చాశ్రమాత్‌, 
న తేన జన్మవ్రభృతి దృష్టపూర్వం తపస్వినా 
(స్త్రీ వా వుమాన్వా యచ్చాన్యత్సర్వం నగర రాష్ట్రజమ్‌” ” బాల్స10 8, 9 


14 


వుసన చెన్నప్ప 


బుష్యశ్చంగునికి బ్రహ్మచర్య పాలనచే అపారమైన శక్తి లభించింది ఆతడు అంగ 
దేశంలో ప్రవేశించగానే వర్షాలు వడి భూమి సస్యశ్యామలం అయింది మరో విశేషమేమంటే 
బుష్యశ్చంగుని ఆధ్వర్యంలో దశరధుడు వుత్రేష్టిని జరిపి సంతానవంతుడయ్యాడు 


బ్రహ్మచర్యమే నిజమైన తపస్సు జితేంద్రియుడు కానివాడు తపస్సుకు అనర్హుడు 
విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ఎంతో కాలం తపస్సు చేశాడు అతని తపస్సును 
అనగా బ్రహ్మచర్య దీక్షను భగ్నం చేయడానికి ఇంద్రాది దేవతలు ప్రయత్నించినారు 
రామాయణంలోని ఈ విశ్వామిత్రుని కథ బ్రహ్మచర్యాన్ని తపస్సుగా పాటించాలనుకున్న 
వారికి గొవృ సందేశాన్ని ఇస్తుంది 


ఎంతో కాలం ఇం[దైయాలను నిగ్రహించుకొని తపస్సును కొనసాగించిన 
విశ్వామిత్రుడు బుషి వాచ్యుడయ్యాడు కాని అంతలోనే మేనక సౌందర్యానికి ఆకర్షితుడై 
బ్రహ్మచర్యదీకను భంగపరుచుకొన్నాడు కొంతకాలం గడచిన తర్వాత జ్ఞానోదయం 
కల్లి హిమాలయాల్లో తపస్సు చేశాడు ఇంద్రియాలను జయించాడు మహర్షి అయ్యాడు 
కాని బ్రహ్మర్షి కావాలన్న పట్టుదల తో ఘోర తపస్సు చేశాడు (గ్రీష్మంలో పంచాగ్నుల 
మధ్య ఉండి, వర్షాకాలంలో ఆరుబయట ఉండి, చలికాలంలో రేయింబవళ్లు నీళ్లలోనే ఉండి 
తపస్సును కొనసాగించాడు కాని ఇంద్రియాలు ఎదురు తిరిగాయి ఈసారి రంభ 
విశ్వామిత్రుని బ్రహ్మచర్య దీక్షకు పరీక్ష పెట్టింది విశ్వామిత్రుడు కోపం పట్టలేక రంభను 
రాతి బండ కమ్మని శపించాడు మళ్లీ తపస్సుకు భగ్నం ఏర్పడింది కాని విశ్వామిత్రుడు 
మరింత నిష్టతో బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు మౌనవ్రతుడై తపస్సు చేశాడు ఆహారాన్ని 
కూడా పరిత్యజించడంతో ఆతని శరీరం ఎండిన కట్టెలా మారిపోయింది తిరిగి అతడు 
అన్నం తినడానికి సిద్దమయ్యాడు కాని ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో వచ్చి అన్నాన్ని తన 
కిమ్మనికోరినాడు విశ్వామిత్రుడివ్వగా దాన్ని ఆరగించాడు విశ్వామిత్రుడంతటితో ఆగక 
తపస్సును ఉధృతం చేశాడు మూడులోకాలు దహింపబడినంత పని అయ్యింది 


చివరికి అతని తపస్సు ఫలించింది కరినమైన బ్రహ్మచర్య దీక్షవల్ల మహాత్ముడైన 
విశ్వామి(త్రుణ్ణి ఓంకార వషట్కారాలు, వేదాలు సంపూర్ణంగా వరించాయి యజ్ఞయా 
గాదులు చేయించే అధికారంతో పాటు శిష్యులకు వేదార్థాన్ని ప్రబోధించే జ్లర్గత కూడా 
లభించింది దానితో అతడు లోకమంతా సంచరించి వేద ధర్మాన్ని ప్రచారం చేశాడు 


15 


(బహ్మచ ర్యం 


““కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః” బాల, 65 27 


అన్న రామాయణ వాక్యం అందుకు ప్రమాణం 


ఇట్టి మహోన్నత వ్యక్తిత్వం కల్గిన విశ్వామిత్రుణ్ణి విద్వాంసులు వేదమం త్రార్టం తెలిసిన 
బుషిగా గౌరవిస్తారేతప్పు సత్య హరిశ్చంద్రుణ్ణి కష్టాలపాలు చేసిన మోసగానిగా చూడరు 
ఒక్క వాల్మీకి రామాయణంలో తప్పు తక్కిన పురాణాల్లోను, కావ్యాల్లోను విశ్వామిత్ర 
మహర్షికి అన్యాయమే జరిగింది వాల్మీకి బుషి కాబట్టి బుషి అయిన విశ్వామిత్రుని 
గొప్పతనాన్ని చక్కగా గుర్తించ గలిగాడు రావాయణంలో అతని వ్యక్తిత్వాన్ని 
మహోన్నతంగా, ఆదర్శంగా చిత్రించ గలిగాడు 


శతానందుడు రామలక్ష్మణులతో జనకుని సమక్షంలో విశ్వామిత్రుని గూర్చి పల్కిన 
పల్కులు అతని బ్రహ్మచర్యదీక్షను మనకు తెలియజేస్తాయి 


“ఏష రామ ! మునిగ్రేష్ట ఏషవిగ్రహవాం స్తపః 
ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణమ్‌” బాల, 65 28 


ఓ రామ! విశ్వామిత్రుడు మునులలో శ్రేష్టుడు మూర్తీభవించిన తపస్సు ధర్మం 
పట్ల ఆసక్తి గలవాడు వీర్యానికి నివాస స్థానం ఈ మాటలు చాలు లోకంలో విశ్వామిత్రుని 
స్థానం ఏమిటో తెలుసుకోవడానికి 


రాముడు సీతను వివాహమాడడానికి అతని బ్రహ్మచర్యమే ప్రధాన కారణమని తెలిస్తే 
ఆశ్చర్యం కలుగుతుంది రాముడు ధనుర్భంగం చేసి సీతను వివాహమాడిన ఘట్టాన్ని బౌచిత్య 
శోభితంగా వాల్మీకి నడిపించాడు సీతను వివాహమాడడానికి అంతకు ముందే ఎంతోమంది 
రాజులు జనకుని దగ్గరికి వచ్చి అర్ధించారు జనకుడు వారితో సీత వీర్యశుల్క అని చెప్పడం 
జరిగింది 


“తేషాం వరమతాం కన్యాం సర్వేషాం పృధివీక్షితామ్‌, 
వీర్యశుల్కేతి భగవన్‌ నదదామి సుతామహం ” బాల, 66.16 


16 


వుసన చెన్నప్ప 


వీర్యశుల్క ఆన్న మాటకు దార్శనిక జ్ఞానంలేని వారు ఇచ్చే అర్ధం పరాక్రమమే 
శుల్కంగా కల్గింది అని కాని దీని అర్ధం బ్రహ్మచర్యమే శుల్కంగా కల్గింది అని జనకుడు 
వేదజ్ఞుడు శ్వాస్త్రప్రకారం నడిచేవాడు బ్రహ్మచారిణి అయిన సీతను బ్రహ్మచారికి మాత్రమే 
ఇస్తాడు తప్ప కేవలం దేహబలం కల్లినవానికీ మాత్రం కాదు ఆమెను వరించేవాడు ఆమెకు 
గుణస్వభావాలలో సమానుడు కావాలి అన్నింటికి మించి బ్రహ్మచర్యసంవద కల్లినవాడు 
కావాలి కేవలం రాజు కాని, కేవలం ఐశ్వర్య శాలికాని, కేవలం పరాక్రమం కల్లినవాడు కాని 
కాడు 


బ్రహ్మచారి ముఖంలో దివ్యమైన తేజస్సు కనిపిస్తుంది ఇది ఓజస్సు వల్ల ఏర్పడుతుంది 
ఓజస్సుకు కారణం వీర్యమే బ్రహ్మచారి మాత్రమే వీర్యాన్ని రక్షించుకోగలుగుతాడు అటు 
వంటి బ్రహ్మచారికే జనకుడు సీతను ఈయ దలచాడు కాని అనేక మంది రాజులు పెళ్లైన 
వారు కూడా ఈ విషయం తెలియక సీతను వివాహ మాడడానికి ముందుకు వచ్చారు 
తమ బలాన్ని పరీక్షింప దలచినారు జనకుడు వారికి శివధనుస్సును చూపినాడు కాని 
ఏం లాభం ? వారెవరూ దాన్ని కదల్భ లేక పోయినారు ఆ కారణంగా జనకుడు వారి 
బలం అల్పమైందిగా నిర్హారించినాడు ఎప్పుడైతే తమ బలహీనత బయట పడిందో అవ్వుడు 
రాజులు మిధిలను ముట్టడించారు కాని శక్తి శాలి ఐన జనకుడు వారితో యుద్దం చేసి 
పారద్రోలినాడు ఇదంతా రాముడు శివధనుస్సును విరిచి సీతను పెళ్లిచేసుకోవడానికి 
ముందు జరిగిన కథ 


““తతో భగ్నా నృవతయో హన్యమానా దిశోయయుః, 
అవీర్యా వీర్యసన్దిగ్ధాః సామాత్యాః పావకర్మణ౯” బాల, 66 24 


వీర్యవంతులు కాని వారు, వీర్యం విషయంలో సందేహం కల్లినవారు, పాపకర్ములు 
జనకుని చేతిలో ఓడిపోయినారు. 


ఇక్కడ ఒక విషయం గమనించాలి వీర్యాన్ని రక్షించకోలేనివారు, వీర్యరక్షణ 
విషయంలో సందేహం ఉన్న వారు పాపకర్ములేనన్న విషయం మరవరానిది బ్రహ్మచర్యాన్ని 
పాటించే వారికే వీర్యం యొక్క వరమ ప్రయోజనమేమిటో తెలుస్తుంది 


17 


(బహ్మాచ ర్‌ం 


రు వీర్యాన్ని రక్షించు 


(బ్రహ్మచర్యం సిద్దించిన వారికి గొప్ప సామర్థ్యం కల్గుతుంది ఎవ 
అవరి[గ్రహం 


కొంటారో వారు పుణ్యాత్ములు ఆహీంస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, 
- ఈ ఐదూ వుణ్యకర్మలు వీటిలో ఒకటైన బ్రహ్మచర్యం అనే పుణ్యకర్మను ఎవరు పాటించరో 
వారు పాపాత్ములేకదా 


రాముడు బ్రహ్మచర్యవ్రతాన్ని చక్కగా పాటించి అపారమైన నసావుర్జ్యాన్ని 
సంపాదించినాడనడానికి ఉదాహరణ అతడు కేవలం నారిని సవరించి శివుని వింటిని భగ్నం 
చేయడమే ఆవిధంగా రామచంద్రుని విషయంలో బ్రహ్మచర్య ప్రభావం లోకానికి 
తెలిసిపోయింది రాముడెంతటి వీర్యవంతుడో జనకుడు ప్రత్యక్షంగా చూసినాడు అది 
ఆతనికి అద్భుళమైందే కాదు, ఊహకందనిది ఇదే విషయాన్ని విశ్వామిత్రునితో చెప్పినాడు 


“భగవన్‌ దృష్టవీర్యో మే రామో దశరధాత్మజః, 
అత్యద్భుతమచింత్యంచ నతర్కితమిదం మయా” బాల, 67 21 


సీతను వివాహమాడడానికి వీర్యమే శుల్కమని తాను మొదట చేసిన ప్రతిజ్ఞ 
నెరవేరినందుకూ, రాముని వివాహమాడి సీత తన వంశానికి ఎంతో కీర్తి తెచ్చినందుకూ 
జనకుడు చాల సంతోషించినాడు 


““మమ సత్యా ప్రతిజ్ఞాచ వీర్య శుల్కేతి కౌశిక, 
సీతా ప్రాణైర్భహుమతా దేయా రామాయ మే సుతా ” 


శే బాల, 67 23 


రాముడు శివధనుర్భంగ ౦ చేసి తన సామర్ద్యాన్ని నిరూపించుకొన్నాడు బ్రహ్మచర్యాది 
సద్గుణాలతో లోకానికి ఆదర్శప్రాయుడైనాడు వాల్మీకి దృష్టిలో రాముడు పరిపూర్ణమైన 
మానవుడు లోకోత్తరమైన చరిత్ర కల్గిన వాడు వాల్మీకి రాముణ్ణి ఉత్తముడైన మానవునిగా 
చిత్రించినాడే తవ్ప దేవునిగా ఎక్కడా చెప్పలేదు రాముడు రాగద్వేషాలకు అతీతుడేమికాడు 
అయినప్పటికీ దేన్ని ఇష్టవడాలో, దేన్ని ద్వేషించాలో, ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో 
తెలిసిన విద్వాంసుడు పితృవాక్య పరిపాలకుడు ఏక పత్నీవ్రతుడు ప్రజారంజకుడైన 
మవోరాజా కష్టాలను సహించడంలో అతనికతడే సాటి తన ధీరోదా త్తాది సద్గుణాలచేత 
ఎన్ని యుగాలనైనా వ్రభావితం చేయగలిగిన రాముణ్ణి ఆదర్శమానవునిగా తీసుకోవడం 
మన కర్తవ్యం. కాని భక్త్యావేశపరులు రాముణ్ణి దేవుణ్ణి చేశారు వేదవేదాంగవేత్త ఐన 
హనుమంతుణ్ణి కోతిని చేశారు 


18 


వుసన చెన్నప్ప 


హనుమంతుడు వానరుడు (వననరుడు) కాని కోతి మాత్రం కాడు సుగ్రీవుని 
మంత్రిగా, రామునికిష్టపా త్రుడైన బంటుగా, బ్రహ్మచర్యాది సద్గుణ సంపన్నుడుగా అతని 
చరిత్రను వాల్మీకి బహుసుందరంగా రామాయణంలో వర్ణించినాడు వాబ్మనః శరీరాలతో 
నిర్మింపబడినవాడు మానవుడు శుద్దమైన వాక్కు, అలోచింవ గలిగిన మనస్సు, ధర్మకార్యాలు 
చేయగల్లిన శరీరం హనువమంతునికున్నప్పుడు అతడు మానవుడు కాక కోతి ఎలా 
అవుతాడు ? వానర రాజా వాలి వాలి రాజ్యం కిష్కింధ అతని బల పరాక్రమాలు మనకు 
తెలియనివి కావు సుగ్రీవాదుల వ్యవవోారాలు మానవానుకూలమైనవే అంగదుని రాయబారం 
ప్రశస్తమైంది అన్నిటికి మించి హనువుంతుని బ్రహ్మచర్యం, బలపరా క్రవూలు 
లోకోత్తరమైనవి 


హనుమంతుడు అరణ్యంలో సంచరిస్తున్న రామలక్ష్మణుల దగ్గరికి సుగ్రీవుడు పంపగా 
వచ్చి మొదటి పరిచయంలోనే ఆ అన్నదమ్ములను ఎంతగానో ఆకట్టుకొన్నాడు ముఖ్యంగా 
రాముణ్ణి ముగ్గుణ్ణి జేసినాడు 
“నాన్ఫగ్వేద వినీతస్య నాయజార్వేద ధారిణః 
నా సామ వేద విదుషః శక్యమేవం విభాషితుమ్‌ ”” కిష్కింధా, ౩ 28 


బుగ్వేదం, యజార్వేదం, సామవేదం చదవని వాడు ఇంత చక్కగా మాట్లాడడని 
రాముడే స్వయంగా చెప్పడం వల్ల హనుమంతుడు వేదాధ్యయనపరుడనే విషయం 
స్పష్టవరౌతుంది అంతేకాదు అతడు శిక్ష, వ్యాకరణాది వేదాంగాలను కూడా 
అభ్యసించినాడు ముఖ్యంగా వ్యాకరణాన్ని అనేక పర్యాయాలు చదివినాడు అందుచేతనే 
అతని మాటలలో చిన్న తప్పుకూడా దొర్లడం లేదని రాముడు (ప్రశంసించినాడు 


“నూనం వ్యాకరణం కృత్నుమనేన బహుధా శ్రుతమ్‌, 
బహు వ్యాహరతానేన న కించిదపశబ్దితమ్‌ ”” కిష్కింధా, ౩ 29 


హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అని రాముని మాటల వల్ల తెలుసుకోవచ్చు 


“న ముఖే నేత్రయోశ్సాపి లలాటే చ భ్రువోస్తధా, 
అన్వేష్వపిచ సర్వేషు దోషః సంవిదితః క్వచిత్‌” కిష్కింధా, ౩3౩0 


19 


(బ్రహ్మాచ ర్‌ం 


హనుమంతుని ముఖంలో గాని, నేత్రంలోగాని, లలాటంలో గాని, కనుబొమలలోగాని 
మరే అవయవంలో గాని ఏమాత్రం దోషం కనిపించడం లేదని చెప్పడం వల్ల అతడు గొప్ప 
తేజస్సంపన్నుడనే విషయం స్పష్టమవుతుంది బ్రహ్మచారుల జీవితంలో మాత్రమే ఈ 
లక్షణాలు గోచరిస్తాయి 


హనుమంతుని వచోనైవుణ్యాన్ని రాముడు వేనోళ్ల పొగడినాడు అతని మాటలలో 
అనవసరమైన పొడిగింపులేదు సందేహానికి తావు లేదు ఉచ్చారణలో ఆలస్యం లేదు 
వినడానికి కటువుగా ఉండి బాధ కల్గించడం లేదు వాక్కు నాభినుండి పైకి వచ్చేటప్పుడు 
ముందుగా మధ్యమా వాగ్రూపంలో వక్షస్థలాన్ని తాకుతూ క్రమంగా శ్రోతలకు వినబడే 
వైఖరీ రూపంలో కంరాన్ని చేరుతుంది అది మధ్యమ స్వరంలో ఉండి అందరిని అలరిస్తుంది 
రాముడు హనుమంతుని పలుకులను గూర్చి విజయ పత్రం (Certificate) ఇచ్చి నాడని 
చెప్పవచ్చు 


““అవిస్తరమసందిగ్ద మవిలంబితమవ్యథమ్‌, 
ఉరకసం కళ్ళుగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్‌”” కిష్కింధా, 3౩ 31 
ఇంకా చెప్పాలంటే హనువుంతుడు ఉచ్చరించే ప్రతివూట వ్యాకరణంచేత 


సంస్కరింపబడింది అద్భుతమైంది ఉచ్చారణలో తొందరలేనిది అన్నిటిని మించి మంగళ 
ుదమైంది హృదయాన్ని లోబరచుకోగలిగింది 


““సంస్కారక్రమసంపన్నామద్భుతామవిలంబితామ్‌, 
ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయవారిణీమ్‌” ” కిష్కింధా, ౩౩ 


వేద బుక్కులు కళ్యాణ వ్రదమైనవి బుక్కులను ఉచ్చరింపగల్లిన హనుమంతుడు 
మాట్లాడుతుంటే ఎవరి మనస్పైనా వెంటనే కరిగిపోతుంది కత్తి ఎత్తిన శత్రువు మనస్సుకూడా 
మారిపోయే శక్తి అతని సూక్తిలో ఉందంటాడు రాముడు 


““అనయా చిత్రయా వాచా త్రిస్టావంజనస్టయా, 
కస్య నారాధ్యతే చిత్తముద్యతాసే రరేరపి” కిష్కింధా, ౩౩౩ 


వర్మోచ్చారణ స్థానాలలో ముఖ్యమైనవి వతష్టలం, కంరం, శిరస్సు ఈ మూడు 
స్థానాలను ఉపయోగించుకొని వెల్వడే వాక్కు ఎలాంటి వారినైనా ఆకట్టుకుంటుందని 
రాముని అభిప్రాయం. 
3 20 


వంసన చెన్నప్ప 


వేదాధ్యయనం బ్రహ్మచర్యమే అవుతుంది హనుమంతుడు వేదాధ్యయన పరంగానే 
కాక వీర్యరక్షణ పరంగానూ ఉత్తమ బ్రహ్మచారి అతనిది ఆదిత్య బ్రహ్మచర్యం 


బ్రహ్మచర్యం - వీర్యరక్షణ : 


“మరణం బిందుపాతేన, జీవనం బిందుధారణాత్‌” అన్న ఆర్యోక్తిని మరవరాదు 
వీర్యనాశనం మృత్యుకారణమైతే, వీర్యరక్షణ సుఖమయ జీవనానికి హేతువవుతుంది 


మనుష్య శరీరంలోని సారానికే వీర్యం అని పేరు ఇట్టి వీర్యాన్ని శరీరంలో 
ఎప్పటికప్పుడు ఇమిడించు కోవడం కష్టసాధ్యం యోగుల కన్నులను, బుషుల ముఖాలను, 
బ్రహ్మచారుల దినచర్యను గమనించినప్పుడు వీర్యరక్షణకై వారు చేసే ప్రయత్నాలు ఎలాంటివో 
తెలుస్తాయి విద్వాంసులు వీర్యరక్షణను జీవితధ్యేయంగా భావిస్తారు వీర్యనాశం వల్ల కలిగే 
ఉపద్రవాలను గుర్తించినప్పుడు ప్రతిఒక్కరు వీర్యరక్షణ విషయంలో జాగరూకత వహించే 


అవకాశం ఉంది ఇట్టి వీర్యం ఏర్పడే విధానాన్ని తెలుసుకొందాం 


గయల We 2S5SASS 
“రసాద్రక్తం తతోమాంసం మాంసాన్మేదః ప్రజాయతే 
మేదసో ౬_స్టిః స్తతోమజ్ఞా మజ్జః శుక్రంతు జాయతే ” 
SAM - SW సుశ్రుత సూత్రమ్‌ - 14 13 
IOSD CHE 
మనం భుజించిన ఆహారం జీర్ణమై రసంగా మారుతుంది రసం నుండి రక్తం, 
రక్తంనుండి మాంసం, మాంసం నుండి మేదస్సు (కొవ్వు, మేదస్సు నుండి ఎముక, 
ఎముక నుండి మజ్జ, మజ్జ నుండి శుక్రం ఏర్పడుతుంది పురుషవీర్యం శుక్రం అనీ, (స్తీ 
వీర్యం రజస్సు అనీ చెప్పబడుతాయి కొద్ది వీర్యం ఏర్పడడానికి ఎంతో రక్తః 
అవసరమౌతుంది డా ॥ కోవెన్‌ అనే పాశ్చాత్య తత్త్వవేత్త “The 5016806 Of New Life’’ 
అనే పుస్తకంలో శరీరంలోని ఏ భాగం నుండైనా నలభై బౌన్స్‌ల రకాన్ని తీసిన ట్లయితే అడ్‌ 
ఒక బౌన్స్‌ వీర్యంతో సమానం అవుతుందని అభిప్రాయ పడ్డాడు కాని కొంతమంది 
అభిప్రాయం ప్రకారం ఒక బౌన్స్‌ వీర్యం ఏర్పడడానికి అరవై బౌన్స్‌ల రక్తం అవసరమౌతుంది 
రక్తంలో మనిషిని జీవింపజేసే లేదా మరణింపజేసే శక్తి ఉన్నప్పుడు రక్తసారమైన వీర్యంలోను 


21 


(బ్రహ్మచ ర §° 


ఇట్టి శక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు భారతీయ ఆయుర్వేదాన్ని అనుసరించి 
ఆహారం నుండి వీర్యం ఏర్పడడానికి ఏడుదశలున్నట్లు తెలుస్తుంది 


ఆహారం జీర్ణమై రసధాతువుగా మారడం మొదటి దశ 
రసం నుండి రక్తం ఏర్పడడం రెండవ దశ 

రక్తం నుండి మాంసం ఏర్పడడం మూడవ దశ 
మాంసం నుండి కొవ్వు ఏర్పడడం నాల్గవ దశ 

కొవ్వు నుండి ఎముక ఏర్పడడం ఐదవ దశ 

ఎముక నుండి మజ్జ ఏర్పడడం ఆరవ దశ 

మజ్జ నుండి వీర్యం ఏర్పడడం ఏడవ దళ 


ఒక ధాతువు నుండి మరొకధాతువు నిర్మితం కావడానికి ఐదు దినాలు పడతాయి 
రసధాతువునుండి రక్తం ఏర్పడే సమయంలోని సారహీనభాగం కఫంగాను, రక్తం లోని 
సారహీనభాగం పిత్తంగాను, మాంసంలోని సారహీనభాగం చెవి, ముఖం మొదలైనవాటి 
లోని గులిమి, పాచిగాను, కొవ్వులోని సారహీనభాగం చెవుటగాను, ఎముకలోని 
సారహీనభాగం గోళ్లు, వెండ్రుకలుగాను, మజ్జలోని సారహీనభాగం కండ్లపులుసు, 
చర్మంమీది తైలంగాను ఏర్పడుతాయని సుశ్రుత సూత్రాలు తెలుపుతున్నాయి 


క్రూడాయిలు నుండి పెట్రోలు ఏర్పడినప్పుడు రకరకాల పదార్థాలు ఉత్పన్నమై 
1కరకాల ప్రయోజనాలను కూర్చడం చూస్తున్నాం కదా అట్లే అన్నసారం వివిధ 
నాతువులుగా పరిణతి చెంది శరీరంలోని ఆయా ధాతువులను పోషిస్తూ, శరీరాన్ని 
ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పరిణామ క్రమంలోని మల రహితమైన శుద్ద పదార్థమే వీర్యం 


వీర్యాన్ని రక్షించుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన శక్తి జనిస్తుంది ఈ శక్తినే 
వైద్య శిఖామణి ధన్వంతరి ఓజస్సు అని పిలిచాడు యజ్ఞానంతర ప్రార్ధనలో “ఓమ్‌ ఓజోసి 
ఓజోమయి ధేహి” అని పరమేశ్వరుణ్ణి ప్రార్ధించడం గమన్నార్లం ఈ ఓజో గుణమే మానవునికి 
ఆత్మ దర్శనాన్ని కలిగించడంలో సహాయకారి అవుతుంది ఏ వ్యక్తి ముఖంలో తేజస్సు, 


వేంసన చెన్నప్ప 


మాటలలో గాంభీర్యం, నడవడిలో ఉత్సాహం చోటుచేసుకుంచాయో ఆ వ్యక్తి బ్రహ్మచర్యాన్ని 
పాటిస్తున్నాడని ఊహించవచ్చు 


మనస్సులో కామసంబంధితమైన కోరికలు కలిగినప్పుడు శరీరంలో మధనం వుట్టి 
అండకోశాలద్వారా వీర్యం బహిర్షతవౌొతుంది భావప్రకాశకర్త ఈ విషయాన్ని 


ఆలంకారికంగా తెలిపినాడు 


“యథా వయసి సర్పిస్తు గూఢ్యోషౌ యధారసః, 
ఏవం హీ సకలే కాయే శుక్రం తిష్టతి దేహినామ్‌” - 240 


ఏ విధంగానైతే పాలను చిలకడంద్వారా నెయ్యి, చెజకును గానుగ పట్టడం ద్వారా 
రసం బహిర్గతమౌతాయో దేహమధనం వల్ల వీర్యం బహిర్గతమౌతుందని ఈ శ్లోకం యొక్క 
భావం ఈ విధంగా వీర్యం యొక్క స్తానం ఆయుర్వేదాన్ని అనుసరించి సంపూర్ణశరీరమే 
కాని పాశ్చాత్యులు మనవారి లాగా వీర్యాన్ని ఏడు ధాతువుల సారంగానూ, వీర్యం 
యొక్కస్టానాన్ని సంపూర్ణ శరీరంగానూ గుర్తించలేదు మనోవికారాల వల్ల అండకోశాలు 
పని చేసి వీర్యాన్ని ఉత్పన్నం చేస్తాయని మాత్రమే ఊహించారు 


వాగ్భటుడు అనే ఆలంకారికుడు ఓజస్సును ఈ విధంగా వర్ణించినాడు 


“ఓజశ్ళ తేజోధాతూనాం శుక్రాన్తానాం పరం స్మృతమ్‌ 
హృదయస్థమపి వ్యాపి దేహస్టితి బంధనమ్‌ 

యస్య ప్రవృద్దే దేహస్య తుష్టివుష్టి ఫలోదయాః 
యన్నాశో నియతో నాశోయస్మిన్‌ తిష్టతి జీవనమ్‌ 
నిష్పద్యన్తే యతోభావా వివిధ దేహ సంశ్రయాః 
ఉత్సాహ- ప్రతిభా- ధైర్య- లావణ్య- సుకుమారతాః ” 


ఓజస్సు శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది ఇది దేహం యొక్క ఉనికికి 
కారణభూతమైంది ఓజస్సు వల్ల తుష్టి వుపష్టి ఉత్పన్నమవుతాయి ఒకవేళ ఓజస్సే నష్టమైతే 
అవికూడా నష్టమౌతాయి ఓజస్సు వల్ల ఉత్సాహం, ప్రతిభాశక్తి జనిస్తాయి ధైర్యం, లావణ్యం, 


23 


(బహ్మ౫్మాాచ రం 


సౌకుమార్యం మొదలైన భావాలు ప్రకటితం కావడానికి కూడా ఓజస్సే కారణమని వాగ్పటుని 
అభిప్రాయం 


భావ ప్రకాశకర్త వీర్యం యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా ఉల్లేఖించినాడు 


శుక్రం సౌమ్యం సితం స్నిగ్గం బలపుష్టికరమ్‌ స్మృతమ్‌, 
గర్భ బీజం వపుఃసారో జీవస్యాశ్రయ ఉత్తమఃి 


వీర్యం సారభూతమైందిగా, తెల్లనిదిగా, స్నిగ్రమైందిగా, బలకరమైందిగా, పుష్ట 
కరమైందిగా, గర్భబీజంగా, శరీరం యొక్క సారంగా, ప్రాణి కోటి ఆశ్రయింపద గిన ఉత్తమ 
రూపంగా పేర్కొన బడడం వల్ల దాని ప్రత్యేకత తెలుస్తుంది 


వీర్యం రక్తం నుండి ఉత్పన్నమౌతుందన్న ప్రచారం కారణంగా ఫొష్టికా వోరంతో 
వీర్యనష్టాన్ని భర్తీ చేసుకోవచ్చుననే తప్పుడు అభిప్రాయం ఒకటి ఉంది కాని అది సరికాదు. 
యధార్జానికి వీర్యకణాల ఉత్పత్తి మస్తిష్కం నుండి జరుగుతుంది అన్యద్రవ్యాలతో కలిసి 
అండకోశాలలో బహిః స్రావరూపంలో ప్రకటితమవుతుంది మస్తిష్కం లో ఉత్పన్నమైన 
శుక్రకణం దాని నుండి విడివడినప్పుడు అంతే అంశాన్ని మస్తిష్కం కోల్పోయినట్లు 
నిర్ణయించ వలసి ఉంటుంది వీర్యకణాలను ఒకవేళ సంతానోత్పత్తి కొరకే ఉపయోగించి 
నట్లెతే మానవుని శారీరక, మానసిక శక్తులు నష్టం కాకుండా రక్షింపబడుతాయి. 


ఉత్పాదక పదార్థాలను మితిమీరి ఉపయోగించి నబ్లెతే లేదా ప్రకృతి నియమాలను 
ఉల్లంఘించి వాడుకొన్నట్లైెతే మస్తిష్కం మీద అత్యాచారం జరిగినట్లు భావించ వలసి 
ఉంటుంది వీర్యకణాలకు ఉత్పత్తి స్థానమైన మెదడును బలహీనం చేయడం వల్ల శరీరానికి 
అనేక రోగాలు సం|క్రమిస్తాయి. వీర్యకణాలకు, మెదడుకు సన్నిహిత సంబంధం ఉంది 
వీర్యం నశించినబ్లెతే దాని ప్రభావం మెదడు మీద ఉంటుంది మన శరీరంలో నలభైరో జాలకు 
గాను సుమారు పదిహేను గ్రాముల వీర్యం ఏర్పడుతుంది ఒక్కసారి మైథున క్రియ జరపడం 
వల్ల అది పూర్తిగా నష్టమవుతుంది. అనగా నలభై రోజుల్లో సంపాదించిన వీర్యాన్ని ఒక్క 
నిమిషంలో పోగొట్టు కుంటున్నామన్నమాట | 


పాశ్చాత్య వైజ్ఞానికుల పరిశోధనలు కూడా ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి 


24 


వసన చెన్నప్ప 


ఉదాహరణకు వృక్షసౌందర్యాన్ని రక్షించడానికి దాని ఫలోత్సాదన సమయాన్ని పెంచడం 
అవసరం విత్తనాలు ఏర్పడేదాకా చెట్టు పూలతో అందంగా ఉంబాయి పూలలో బీజం 
ఏర్పడే సమయాన్ని ఆలస్యం చేస్తే పూలు మొదటికంటె ఎక్కువ కాలం విచ్చుకొని ఉంచాయి 
వీర్యనష్టం కాకుండా ఆపబడిన కీటకాలు ఇతర కీటకాల కంటె ఎక్కువ కాలం జీవించినట్లు 
పరిశోధనల వల్ల తేలింది సీతాకోక చిలుకలను ప రీక్షించినప్పుడు జనన శక్తిని ఉపయోగించిన 
వాటికంటె ఉపయోగించనివి రెండు వదూడేండ్ల కాలం ఎక్కువగా జీవించినట్లు 
నిరూపింపబడింది 


ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు జీవిత రక్షణకు వీర్యరక్షణ 
ఎంతో అవసరమని తెలుస్తుంది 


బ్రహ్మచర్యం ఎ ఇం(ద్రియని[గ్రహం య 


జీవిత పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటించిన వారిని ఊర్జ్వరేతస్కులని, 
ఆదిత్యబ్రహ్మచారులని పీలుస్తారు వీర్యస్థలనానికి పూర్తి దూరంగా ఉన్నవారే ఆదిత్య 
బ్రహ్మచారులు ఆదిత్య బ్రహ్మచర్యం సామాన్యులకు సాధ్యం కాదు దీన్ని దృష్టిలో 
పెట్టుకొని పురుషులకు 25 ఏండ్లు, (స్త్రీలకు 16 ఏండ్లు వివాహపు వయసుగా పూర్వ 
కాలంలో నిర్ణయింప బడింది కేవలం 25 ఎండ్ల ప్రాయం వరకు గడిపిన బ్రహ్మచర్యం 
సామాన్యమైందే దాన్ని పెద్ద ఆదర్శంగా (గ్రహించవలసిన పని కూడా లేదు. 
అఖండశక్తిభండా రమైన పరమేశ్వరుని అన్వేషణలో జీవితాన్ని గడపాలనుకొన్న వారికి కేవలం 
25 ఏండ్ల బ్రహ్మచర్యం సరిపోదు అందుకు ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండడమే తగిన 
పద్దతి శిష్యుల నడవడిని చక్కదిద్దడమే ముఖ్యోద్దేశంగా కలిగిన గురువులు అస్టలిత 
బ్రహ్మచర్యాన్ని అవలంబించినారు వారు నిద్రలో గాని, జాగరణలో గాని, స్వాభావికంగా 
గాని, బలవంతంగా గాని వీర్యాన్ని నశింప జేసుకోవడం పాపంగా భావించినారు 


బ్రహ్మచర్యం పాటించి, దాని ప్రభావంచేత మహత్కార్యాలు చేసిన మహనీయుల 
జీవితచరిత్రల నెన్నింటినో మనం చదువుకొని ఉన్నాం (శ్రీరాముడు బ్రహ్మచర్య పాలన 
చేతనే శివధనుస్సు విరిచి జానకిని పెళ్లాడినాడు మహా బలసంపన్నులైన రావణ కుంభకర్ణులను 
సంహరించినాడు లక్ష్మణుడు బ్రహ్మచర్య ప్రభావంచేతనే వేఘనాధాది వీరులను 


25 


(బ్రహ్మచ ర్యం 


హతమార్చినాడు హనుమంతుడు కాలనేమిలాంటి రాక్షస వీరులను మట్టు పెట్టడానికి 
ఈ బ్రహ్మచర్యమే తోడ్చడింది (శ్రీ కృష్ణుడు బ్రహ్మచర్య దీక్ష చేతనే మల్లయుద్ద గ్రవీణులైన 
చాణూరముష్టికుల మదాన్నిఅణచి, కంసుని సంహరించ గలిగినాడు భీముడు వీర్యలాభం 
చేతనే బక, జరాసంధ, కీచక, దుర్యోధనాది వీరులను చంపినాడు అర్జునుడు బ్రహ్మచర్య 
వ్రతం చేతనే కౌరవులను జయించ గలిగి నాడు భీష్ముని ఆజన్మ బ్రహ్మచర్య వ్రతం 
లోక్రసిద్ధమైందే కదా ! 


ఆర్యసమాజ స్థావకుడు, వేదోద్ధారకుడైన మహర్షి దయానంద సరస్వతి బ్రహ్మచర్య 
దీక్ష జగద్విదితం ఆయన బ్రహ్మచర్యాన్ని జీవితాంతం అసిధారా వ్రతంగా పాటించి అనేక 
విజయాలు సాధించిన ధీరుడు వీర్యరక్షణతో పాటు వేదాధ్యయన పరుడై బ్రహ్మజ్ఞానాన్ని 
సంపాదించి సమాధి స్టీతిలో ఈశ్వర సాక్షాత్కారాన్ని పొందిన యోగివర్యుడు వేగంగా 
వరిగెత్తుతున్న పెద్ద జట్కాబండిని ఒక్క చేత్తో పట్టుకొని ఆప గల్లిన ధీశాలి బురదలో 
ఇరుక్కొని పోయిన బండిని, ఎడ్లను తొలగించి ఒక్కడే బయటకు అవలీలగా లాగిన 
శక్తిశాలి 


బ్రహ్మచర్యం యొక్క అర్దం పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు బాల్యంలో 
బ్రహ్మచర్యాన్ని పాటించి వేదాది విద్యలను అభ్యసించడం, వూర్ణయౌవనాన్ని సాధించి 
గుణకర్మ స్వభావాలకనుగుణంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్న కన్యను వివాహ 
మాడడం వైదిక పద్దతి ఈ పద్దతిని అనుసరించి ఏకపత్నువ్రతులై సంతానాన్ని పొందిన 
గృహస్టులెందరో ఉన్నారు వరస్త్రీని తల్లిగా, చెల్లిగా, కూతురుగా చూస్తూ ఏక పత్నీ ప్రతులై 
గృహస్వా శ్రమ ధర్మాన్ని పాటిస్తున్న వారు బ్రహ్మచారులే ఇదే నియమం (స్త్రీలకూ వర్తిస్తుంది 
వారు వరపురుషుణ్ణి తండ్రిగా, సోదరునిగా, కుమారునిగా భావించి కర్తవ్యపాలన చేయాలి 
కేవలం సంతానార్థమై ఏర్పడే స్త్రీ వురుష వైవాహిక సంబంధం కూడా బ్రహ్మచర్యమే 25 
సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించిన పురుషునికి 16 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని 
పాటించిన కన్యతో, ౩2 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించిన పురుషునికి 20 
సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించిన కన్యతో గుణకర్మ స్వభావాలను బట్టి వివాహం 
జరగాలని దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో పేర్కొన్నాడు 


(బ్రహ్మచర్యం - యోగాభ్యాసం : * 


శరీరమనే నగరానికి వీర్యం రాజు లాంటిది వీర్యరూపంలోని రాజా బలవంతుడైతే 
26 


వంసన చెన్నప్ప 


రోగ రూపం లోని శత్రువులు దాడి చేయడానికి సాహసించరు ఒక వేళ వీర్య 
రూపంలోని రాజు విషయ లోలుడై బలహీనుడుగా మారినప్పుడు రోగరూపంలోని శత్రువుల 
దాడి తప్పుదు 


బ్రహ్మచర్యాన్ని పాటించే మానవుడు ఉత్తమ వ్రతశీలిగా పరిగణించబడతాడు అతనికి 
మాత్రమే సంపూర్ణంగా సుఖం అనుభవించ గలిగిన ల్వర్లత లభిస్తుంది భక్తి, జ్ఞాన, 
కర్మయోగాలలో ్రవేశించే యోగ్యత సిద్దిస్తుంది 


““ యోగళ్చిత్తవృత్తి నిరోధః” యోగదర్శనం, 2 ' 


యోగమనగాచిత్తవృత్తులను నిరోధించడం వ్రమాణం, వివర్యయం, వికల్పం, నిద్ర, 
స్మృతి అనే ఐదు చిత్త వృత్తులు బ్రహ్మచారి వీటిని సులభంగా నిరోధించగలుగుతాడు 


బ్రహ్మచర్యమే తవస్సు దీని కంటె మించిన తపస్సు మరోటి లేదని విద్వాంసులు 
భావిస్తారు బ్రహ్మచర్యమే వువోబలం అది అన్ని బలాలలోకెల్ల [(శ్రేష్టమైంది ఒక్క 
బ్రహ్మచర్యా శ్రమంలోనే కాక తక్కిన ఆశ్రమాలలోను మానవులు ఉత్తమ దినచర్యను 
అనుసరించాలి రాత్రి వేళకు నిద్రించి బ్రహ్మ ముహూర్తంలో లేవాలి శయ్యమీద కూర్చొని 
పరమాత్ముణ్ణో స్మరించుకోవాలి శౌచకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత శరీరానికి నూనె 
పట్టించుకొని వ్యాయావుం చేయాలి ఆసనాలు వేయాలి చన్నీటి స్నానం చేసి 
సంధ్యోపాసనకు ఉపక్రమించాలి ఈ సంధ్యను సూర్శ్యదయానికి ముందు, 
సూర్యాస్తమయం తర్వాత విధిగా రోజుకు రెండు సార్లైనా నిర్వహించాలి 


సమ్యక్‌ ధ్యానమే సంధ్య చీకటి వెలుగుల సంయోగ సమయమే సంధ్యాకాలంగా 
చెప్పబడుతుంది సంధ్యోపాసనకు ముందు కనీసం మూడు సార్లు ప్రాణాయామం చేయాలి 
ఊపిరితిత్తులలో నిండిన గాలిని ముక్కురంధ్రాల ద్వారా బలవంతంగా బయటికి పంపంచి, 
కొంతసేపటి దాకా బయటి గాలి లోనికి రాకుండా చూసుకోవాలి తర్వాత నెమ్మదిగా 
గాలిని లోపలికి తీసుకోవాలి మళ్లీ వెలుపలికి పంపించి దాన్ని కొంత సేవు ఆపి ఉంచాలి 
దీన్నే బాహ్య ప్రాణాయామం అంటారు ఇట్లే బయటి గాలిని లోపలికి పీల్చుకొని శక్తికొలది 
లోపలనే నిలిపి వేయాలి ఆ తర్వాత నెమ్మదిగా లోవలిగాలిని బయటికి పంపించి తిరిగి 
వెలుపలి గాలిని లోపలికి పీల్చాలి కొంత సేవు దానిని అక్కడే ఆపి ఉంచాలి దీన్నే ఆభ్యంతర 


27 


(బ్రహ్మ ర్యం 


ప్రాణాయామం అంటారు ఈ విధంగా బాహ్యాభ్యంతర ప్రాణాయామాలను 
ఒక్కొక్కటి మూడు సార్లెనా చేయాలి ప్రాణవాయువును బయటికి వదలక లోపలీక 
పీల్చుకొనక ఎక్కడి దాన్ని అక్కడనే నిలిపివేసే పద్దతిని స్తంభవృత్తి అంటారు 


ప్రాణాయామానికి ముందు ఉచితమైన ఆసనంలో కూర్చోవాలి స్టిరంగానుు, 
సుఖంగాను కూర్చోవడానికి వీలైందే ఆసనం ఎంత సేపైనా కదలకుండా, ఎలాంటి బాధ 
లేకుండా కూర్చో గల్గిన ఆసనమే సమాధి సిద్దికి సాధనమవుతుంది ఆసనాలన్నీ సమాధికి 
సాధనాలు కావు ఆసనాలు చేయడం యోగాభ్యాసంకాదు కొందరు యాభై, అరవై 
ఆసనాలు నేర్చుకొంటారు వాటినే చేస్తుంటారు చాల ఆసనాలు కరినమైనవి వాటికీ 
ఎగరడం, దూకడం అవసరం ఈ ఆసనాలు ఒకరకమైన వ్యాయావముమే వీటిని 
నియమపూర్వకంగా అభ్యాసం చేస్తే శరీరానికి ప్రయోజనం కల్గుతుంది కాని ఆసనాలనే 
యోగం అనుకొని, వాటి ద్వారా ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుందనుకోవడం పొరపాటు 


శరీరంలో జరిగే సామాన్య చేష్ట్రలన్నీ నిలిపి వేసి పరమేశ్వరుణ్ణి స్మరించాలి 
అణువణువున వ్యాపించి ఏమాత్రం చలించకుండా, స్టిరంగా ఉన్న పరమాత్మను 
ధ్యానించడంవల్ల సాధకునిలో స్టీరత్వం ఏర్పడుతుంది ముముక్షువు ప్రతి దినం కనీసం 
రెండు గంటలైనా ధ్యానం చేయాలని దయానందుడు సత్యార్ధప్రకాశంలో చెప్పినాడు ఉభయ 
సంధ్యలలో ఒక్కొక్క గంట చొప్పున ధ్యానం చేస్తే బాగుంటుందని దీన్ని బట్టి తెలుస్తుంది 
బ్రహ్మచారి విధిగా ప్రాణాయామంతోపాటు ధ్యానం చేసే విధానాన్ని అలవర్చుకోవాలి. 
ప్రాణాయామ సమయంలో మనస్సులో పరమేశ్వరుని నావుమైన “ఓంి’ గాని, 
ప్రాణాయామ మంత్రమైన “ఓమ్‌ భూః ఓమ్‌ భువః, ఓమ్‌ స్వః ఓమ్‌ మహః, ఓమ్‌ 
జనః ఓమ్‌ తపః ఓమ్‌ సత్యమ్‌” ను గాని, లేదా అర్హ సహితంగా గాయత్రీ మంత్రాన్ని 
గాని జపించాలి 


ప్రాణాయామం వల్లి ఉపాసకునికి ప్రాణం వశమవుతుంది ప్రాణం స్టిరపడినప్పుడు 
మనస్సు ఫ్టిరపడుతుంది మనస్సు స్టిరపడినప్పుడు ఆత్మ కూడా స్థిరపడుతుంది. ఈ 
మూడూ స్టిరపడినప్పుడే ఆత్మలోని ఆనందస్వరూపుడైన పరమేశ్వరుని లో నిమగ్నం 
కావడానికి మంచి అవకాళం లభిస్తుంది మనిషి నీటిలో మునిగి, పైకివచ్చి మళ్లీ మళ్లీ మునిగే 
ఎధంగా ఆత్మ పరమాత్మలో నిమగ్నం కావాలి 


28 


వంపన చెన్నప్ప 


పురుషులతోపాటు స్త్రీలకు కూడా బ్రహ్మచర్యాది ఆశ్రమాల లాగా యోగసాధన 
అవసరమే దయానందుడు వివాహం ఇష్టపడనివారు మరణపర్యంతం బ్రహ్మచారులుగా 
ఉండ వచ్చునని తెలిపినాడు కాని ఇది పూర్ణవిద్వాంసులు, జితేంద్రియులు, యోగులు 
అయిన (స్త్రీ పురుషులకే సాధ్యం (స్త్రీలు యోగాభ్యాసం చేయాలా వద్దా అనే సందేవోనికి 
తావు లేకుండా దయానందుడు స్త్రీలు కూడా యోగాభ్యాసం చేయాలని సత్యార్ధ ప్రకాశం 
లోని ఐదవ సముల్లాసంలో వివరించినాడు 


ఇంద్రియాలను ని[గ్రహించుకోలేని వ్యక్తి బ్రహ్మచర్యం నుండి సరాసరి సంన్యాసాన్ని 
స్వీకరించరాదు నిగ్రహ శక్తి ఉన్నవాడు, శబ్దాది విషయగత దోషాలను తెలిసిన వాడు, 
వీర్యం యొక్క గొప్పతనాన్ని స్వయంగా ఎరిగిన వాడు ఎన్నడూ విషయలోలుడు కాడు 
ఎవరి వీర్యం వారి ఆలోచనా గ్నికి ఇంధనం లాంటిది అది దాని లోపలనే వయమవుతుంది 
రోగికే వైద్యుడు, బౌషధాలు అవసరం ఆరోగ్యవంతునికి అవసరం లేదు అట్లే విద్యాభివృద్ది, 
ధర్మాభివృద్ది కలగాలని కోరుతూ (ప్రపంచానికి మేలు జరగాలనే అభిప్రాయం ఉన్న (స్త్రీ) 
పురుషులు వివాహం చేసుకోవలసిన అవసరం లేదు పంచశిఖాది పురుషులు, గార్గి మొదలైన 
స్త్రీలు వివాహం చేసుకోలేదు లోకశ్రేయస్సే వారి తపస్సు కాబట్టి యోగ్యులైన వారే 
సంన్యాసులు కావాలీ అయోగ్యులు సంన్యాసులైతే తాము చెడి పోవడమేకాక ఇతరులను 
కూడా పాడుచేస్తారు అని మహర్షి దయానందుడు సత్యార్ధప్రకాశంలో వివరించినాడు 


యోగాన్ని సాధించగల సామర్థ్యం (స్రీ), పురుషులిద్దరిలో సమానంగా ఉన్నప్పుడు 
స్రీ శరీరంలోని జీవాత్మ యోగ సాధన చేయజాలదని చెప్పడం అవివేకం 


బృహదారణ్యకోవనిషత్తులో మైత్రేయి తన భర్త ఐన యాజ్ఞవల్మ్యుణ్ణి “ధనంతో 
పాటు భూగోళమంతా నాకు లభించినట్టెతే మోక్షాన్ని నేను అనుభవించగలనా ” అని 
ప్రశ్నించినప్పుడు అతడు “లేదు, ధనం వల్ల మోక్షాన్ని పొందలేము' అంచాడు వెంటనే 
మైత్రేయి దేనివల్ల మోక్షం లభిస్తుందో చెప్పమంటుంది. యాజ్ఞవల్క్యుడప్పుడు-1 


“ఆత్మా వా అరే ద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యో మైత్రేయి, ఆత్మనో 
వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేనేదం సర్వం విదితమ్‌'' అని అంటాడు దానికి 
నా బృహద్గీత లోని తెలుగుసేతను గమనించండి 


29 


బ్రహ్మచ ర ఫ్రం 


“ఆత్మనే దర్శింప వలయును 
ఆత్మనే ఆలింవ వలయును 
ఆత్మనే చింతింవ వలయును 
ఆత్మనే ధ్యానింవ వలయును” ”* 2 4 17 


“ఆత్మనే కని వినుట చేతను 

ఆత్మ యందలి తలపు చేతను 

ఆత్మ విజ్ఞానమ్ము చేతను 

సర్వమును తెలియంగవచ్చును' 2 4 18 


మైత్రేయి మోక్షాన్ని కోరి యాజ్జ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నించగా అతడు దాన్ని వివరిస్తూ 
ఆమెను మోక్షానికి అర్హురాలిగా గుర్తించినట్లు ఈ సంవాదాన్ని బట్టి తెలుస్తుంది 
యాజ్ఞవల్క్యుణ్ణి బ్రహ్మచారిణి గార్గి అడిగిన ప్రశ్నలను బట్టి కూడా స్రీ మోక్ష విద్యలో 
అత్యంత నివుణురాలనే విషయం స్పష్టమవుతుంది కాని స్త్రీలకు యోగాధికారం లేదనే 
విషయం ఆర్హగ్రంధాలలో ఎక్కడా ్రస్తావింపబడలేదు 


బ్రహ్మచర్యం - నైతికశిక్షణ: 


ఈ నాడు మనం వైదిక సంస్కృతికి దూరం కావడం మూలాన పాశ్చాత్య నాగరికత 
(ప్రభావం వల్ల నైతిక విద్యకు దూరమయ్యాం పిల్లలను మంచి పౌరులుగా చేసే విద్యావిధానం 
కొరవడడం వల్ల వారి నుండి సత్రవర్తనను ఆశించ లేకపోతున్నాం పూర్వ కాలంలో 
గురుకులాలుండేవి. తల్లిదండ్రులు, ఆచార్యులు మనకు నైతిక శిక్షణ ఇచ్చేవారు 


“మాతృమాన్‌ పితృమానాచార్యవాన్‌ పురుషో వేది” 


శతపథ |బ్రాహ్మణమ్‌-1 14 6 102 


తల్లి, తండ్రి, అచార్యడు ఈ ముగ్గురూ ఉత్త వుశిక్షకులై నప్పుడు పిల్లలు 
జ్ఞానవంతులవుతారు విద్వాంసులైన తల్లిదండ్రుల వల్ల పిల్లలకు లభించే ఉపదేశం ఇంకెవ్వరి 


30 


వంసన చెన పప్పు 


వల్ల కూడా లభించదు అందుకే తల్లీ పిల్లలకు మొదటి గురువు ఐదు సంవత్సరాల 
వరకు తల్లి శిక్షణ, ఎనిమిది సంవత్సరాల వరకు తండ్రి శిక్షణ, ఆ తర్వాత గురు కులంలో 
ఆచార్యనిచే శిక్షణ పిల్లలకు అఆత్యంతావశ్యకమైంది మిక్కిలి ప్రయోజనక రమైంది వీర్యరక్షణ 
వల్ల కలిగే ప్రయోజనాలను తల్లిదండ్రులు తమ సంతానానికి తెలియపరచాలి ఎవరి శరీరంలో 
వీర్యం సురక్షితంగా ఉంటుందో వారికి ఆరోగ్యం, బుద్ధి, బలం, పరాక్రమం సమృద్ధిగా 
లభిస్తాయి 


శబ్ద స్పర్శ రూప రస గంధాలను విషయూలంటారు బ్రహ్మచారులు వాటికి 
సంబంధించిన కథలకూ, విషయలోలుర సాంగత్యానికీ, (స్త్రీల సాంగత్యానికీ దూరంగా 
ఉండి ఉత్తమ శక్షణనూ, పూర్ణ విద్యనూ సంపాదించాలి శరీరంలో వీర్య రక్షణ విషయంలో 
చిన్న తప్పు చేసినా దాన్ని సవరించుకోవడానికి ఈ జన్మలో మళ్లీ అవకాశం లభించదనే 
విషయాన్ని (గ్రహించాలి తల్లి దండ్రులు, ఆచార్యుడు తమ సంతానాన్ని, శిష్యులనూ నైతిక 
శిక్షణ విషయంలో దండించవచ్చు ఆ విధంగా దండిస్తే అది తమ సంతానానికి, శిష్యులకు 
అమృత పానం చేయించినట్లే అవుతుంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ పిల్లలను 
లాలించేవారు తమ పిల్లలకు పరోక్షంగా విషాన్ని త్రాగించిన వాళ్లవుతారు 


సంతానానికి ఉత్తమ విద్య, శిక్షణ, గుణకర్మలు, ఉత్తమ స్వభావం అనే ఆచారాలను 
ధరింవజేసే తల్లి దండ్రులు, ఆచార్యులే ఉత్తములు అభరణాలతో మనుష్య శరీరం అందంగా 
కనిపించవచ్చు గాని ఆత్మకు వాటి వల్ల వ్రయోజనం లేదు బాలబాలికలు బ్రహ్మచర్యంలో 
ఉన్నంత కాలం విషయధ్యానం, విషయకథ, స్పర్శనం, పరస్పర క్రీడ, పరస్పర దర్శనం, 
ఆలింగనం, ఏకాంత సేవనం, సంగమం అనే ఎనిమిది పనులకు దూరంగా ఉండాలి 
“స్మరణం కీ ర్తనం కేలీః (పేత్షణం గుహ్య భాషణవ్‌ం, సంకలో ధ్యవ సాయుశ్ళ 
క్రియానిర్వృత్తిరేవచి ” 


కనుక తల్లిదండ్రులు, ఆచార్యుడు పిల్లలకు బాల్యం నుండి సద్భుద్దిని అందించే 
ప్రయత్నం చేయాలి 


31 


బ్రహ్మచ ర్యం 


““అద్చిర్‌ గాత్రాణి శుధ్యన్తి, మనః సత్యేన శుధ్యతి, 
విద్యాతపోభ్యాం భూతాత్మా, బుద్ధిర్‌ జ్ఞానేన శుధ్యతి” మనుస్మృతి, 5.109 


నీటి వల్ల శరీరావయవాలు, సత్యాన్ని ఆచరించడం వల్ల మనస్సు, విద్య వల్ల జీవాత్మ, 


జ్ఞానం వల్లి బుద్ధి పవిత్రం అవుతాయి 


తల్లీ మాత్రమే సంతానాన్ని ధర్మమార్గంలో నడిపించ గలుగుతుంది అందుకు 
ఆమె మొదట సత్రవర్తన కల్లి ఉండాలీ సరళ స్వభావం కల్లి ఉండాలీ మధుర భాషణ 
కల్లి ఉండాలీ కర్తవ్యశీలి కావడంతో పాటు దేశంపట్ల, ధర్మం పట్ల గౌరవం కల్లి స్వయంగా 
ధార్మికురాలు కావాలి. ఇంకా చెప్పాలంటే (ప్రతి మహిళ వీరవనిత కావాలి, విదుషీమణి 


కావాలీ 


ఎప్పటి దాక వైదిక దినచర్య ఆచరింపబడదో అప్పడిదాక నిజమైన అభివృద్ది 
సాధ్యంకాదు పాశ్చాత్య నాగరికత, విద్యల కారణంగా వ్యభిచార ప్రవృత్తి అధికమవుతుంది 
ఆర్ష సంస్కృతికి చెప్పరాని అపకారం జరుగుతుంది దీన్ని భారతీయ స్త్రీపురుషులు 
గమనించాలి 


నివాస యోగ్యంగా ఇల్లు కట్టకోలేనప్పటికీ, అప్పుడప్పుడు ద్వారబంధానికి మాత్రం 
అందమైన కర్టెన్‌ గుడ్డలు వ్రేలాడదీస్తాం మన వైభవాన్ని ఇతరులకు చూపి వారి మీద మన 
ప్రభావాన్ని వేస్తాం ఇదంతా ఇతరుల ముందు మన ఆధిక్యతను ప్రదర్శించడమే తప్ప మరోటి 
కాదు ఇట్లే ఒకరి ప్రభావానికి మరొకరం లొంగిపోయి, మన వైభవాన్ని చాటుకోవడానికి 
వ్యాపారంలో అవినీతికి పాల్పడుతాం అక్రమంగా సంపాదించిన డబ్బుతో కళ్లు జొగేలుమనే 
దుస్తులను, వస్తువులను కొంచాం కాని రంగు రంగుల ఆకర్షణీయమైన దుస్తులను 
ధరించడం వల్ల యువతీ యువకుల్లో కామ ప్రవృత్తి అధికమై బ్రహ్మచర్యాన్ని దెబ్బతీస్తుందన్న 
విషయాన్ని విస్మరిస్తున్నాం 


ఈ భూమి మీద మనల్నీ మంచి మార్గంలో నడపగల్లిన మహాపురుషులు ఎంతో 


32 


వేంసన చెన్నప్ప 


మంది జన్న్మించినప్ప టికీ వారి చరిత్రలను మనం వక్రీకరించాం కొందరు సీతామాత 
శీలాన్ని శంకించారు రాముణ్ణి న్యాయ విరోధిగా చిత్రించారు కృష్ణుణ్ణి చోరునిగా 
లెక్కించారు వ్యభిచారిగా గాధలు రచించారు ద్రౌపది పంచభర్తృకగా చూపెట్టబడింది 
కుంతి, మాద్రి, సత్యవతి మొదలైన నారీమణుల చరిత్రలు కళంకి తవుయ్యాయి 
అమాయకులైన ప్రజలు ధర్మవిరుద్దమైన కల్పితగాధల మీద మక్కువ చూపుతూ వా టిచేత 
ఆకర్షితులు కావడానికి మన పుస్తకాలలోని కల్పిత గాధలు ఎంతో దోహదం చేశాయి 
కొందరు కామ వాసనలను తీర్చుకోవడానికే జన్మించినట్లు భావిస్తున్నారు ఏడాది పొడవునా 
భోగించడానికి కాక ఈ శరీరం మరెందుకని ప్రశ్నిస్తున్నారు ఆ వరమేశ్వరుడు మనల్ని 
కేవలం భోగజీవులుగా రచించాడనే భ్రమలో మునిగి ఉన్నారు 


నిజానికి భోగం అంటే నుఖదుఃఖానుభవం మనంచేసే కర్మలను బట్టి సుఖదుఃఖాలు 
మన వెన్నంటి ఉంటాయి కర్మఫలాలను అనుభవించ కుండా తప్పించుకునే మార్గం లేదు 
అనుభవించడం వల్లనే కర్మలు తీరిపోతాయి కనుక ప్రతి మనిషి సత్కర్మలను ఆచరిస్తూ 
జీవించాలి వేదం ఇదే విషయాన్ని మనకు ఉపదేశిస్తుంది 


“కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే చృతగ్‌ం సమాః, 
ఏవం త్వయి నాన్యథేతో£_స్తి న కర్మ లిప్యతే నరే "” ఈశ, 2 


పరమేశ్వరుడు న్యాయాధీశుడని భావించి, ఆతని ఆజ్ఞ పాలింపదగిందని 
నిర్ణయించి, సోమరితనం విడిచిపెట్టి శుభకర్మలు చేయాలి యుక్తాహార విహారాలచే 
నూరేండ్లు జీవించాలి కామసుఖాలు అనుభవించడానికే భగవంతుడు సృజించాడనడం 
ఆ భగవంతుణ్ణి మన పాపంలో భాగస్వామిని చేయడమే కాని మరోటికాదు 


వీర్యాన్ని అధికంగావ్యయుం చేయడం ద్వారా ఎవరైతే అధిక సుఖాన్ని 
పాందాలనుకొంటారో వారు చివరికి నిరాశ పాలౌతారు తొందరగా మృత్యుముఖంలోకి 
ప్రవేశిస్తారు కామోపభోగం వల్ల ఎన్నటికీ తృప్తి తీరదు అమూల్యమైన జీవితకాలం 
వ్యర్ధమౌతుంది కూడా బాల్య వివాహాల వల్ల, బహుభార్యాత్వం వల్ల కలిగే నష్టాలను గూర్చి 
మన వాజ్మయం నుండి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు 


33 


బ్రహ్మ ర వం 


యయాతి మహారాజు శుక్రుని కూతురైన దేవయానిని, వృషపర్వుని కూతురైన 
శర్మిష్టను అర్జాంగులుగా చేపట్టాడు వారిద్దరితో సాంసారిక జీవితాన్ని గడపడం వర్లి 
తొందరగానే అతడు తన యౌవనాన్ని కోల్పోవలసి వచ్చింది కాని, ఇంకా తన అర్భాంగులతో 
సుఖాలు అనుభవించాలనుకొన్నాడు మళ్లీ యౌవనం కోసం ప్రయత్నించినాడు అందుకు 
తన పుత్రులు ఎంతో మంది వైద్యులను తెచ్చి మందులిప్పించారు కాని ప్రయోజనం 
లభించలేదు చివరికి శర్మిష్ట వలన కలిగిన పూరుని వల్ల తగిన బౌషధాన్ని సంపాదించి, 
సేవించి తన మనోరథాన్ని తీర్చుకొన్నాడు ఆవిధంగా యయాతి మరికొంతకాలం తన 
భార్యలతో సుఖించి, తన మనోరథాన్ని తీర్చిన పుత్రునికి రాజ్యాన్ని అర్చించి, వాన ప్రస 
దీక్షను పొంది అడవులకు వెళ్లినాడు 


శంతనునికి సత్యవతి వల్ల చిత్రాంగద విచిత్ర వీర్యులనే ఇద్దరు కుమారులు 
కలిగినారు. వారిలో చిత్రాంగదుడు చిత్రంగదుడనే గంధర్వనితో యుద్దంచేసి ప్రాణాలు 
కోల్ఫోయినాడు విచిత్రవీర్యుడు భీష్మనిచే అపహరింపబడి తేబడిన కన్యలలో అంబికను, 
అంబాలికను వివాహ మాడినాడు కాని అతడు పూర్ణ యౌవనుడు కానప్పటికీ నిరంతరం 
భార్యాలోలుడై కామ సుఖాలననుభవించి క్షయ వ్యాధి గ్రస్తుడై చివరికి మరణించినాడు. 


వీర్యరక్షణ విషయంలో వునం ఎంత అ్రవుత్తంగా ఉండాలో ఈ కధలు 


నిరూపిస్తున్నాయి 
అశ్లీల గ్రంధాలను చదవరాదు, సినివూలను చూడరాదు: 


ఈనాడు ఎంతో మంది అభాగ్యులు చెత్తపుస్తకాలను ముఖ్యంగా ఆకశ్లీల గ్రంధాలను 
చదివి తమ భవిష్యత్తును చేతులారా పాడు చేసు కొంటున్నారు నగ్న, అర్ధనగ్న దృశ్యాలుగల 
సినిమాలను చూస్తున్నారు వీటి కారణంగా చెడు స్వప్నాలు కంటూ అనారోగ్యానికి 
లోనౌతున్నారు నిటారుగా నిలబడడానికి కూడా అసమర్జులవుతున్నారు ఇంకా ఎన్నో 
అవాంఛనీయమైన పనులకు సన్నద్దు లవుతున్నారు వ్యాపార దృష్టితో వస్తున్న సినిమాలలో 
అశ్లీల దృశ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి ఒక మంచి సినిమా రాక పోయినా నష్టం లేదుకాని 
ఒక చెడు సినిమా విడుదలైతే సమాజానికి దాని వల్ల తీవ్రమైన నష్టం ఉంటుందన్న విషయం 
మరవరాదు ఒక వేళ నిర్మాత చాల డబ్బును ఖర్చు పెట్టి ఒక అశ్లీల చిత్రాన్ని భారీగా 
నిర్మించినప్పటికీ దానికి ప్రభుత్వం (ప్రదర్శన యోగ్యతను కల్పించరాదు ఆ సినిమా విడుదల 


34 


వంసన చెన్నప్ప 


కాక పోవడం వల్ల అంత భారీ ఎత్తున నిర్మించిన నిర్మాతకు లక్షల రూపాయలలో నష్టం 
కల్లవచ్చుగాని, ఒక వేళ అది విడుదలైతే దాని ప్రభావానికి ఎంతో మంది జీవితాలు నాశనం 
కావడమే కాక, సమాజం కోట్ల ధనం కంటె విలువైన సాంస్కృతిక సంపదను కోల్పోవలసి 


వస్తుంది 


సినిమాలలో హీరోయిన్ల వస్త్రధారణ, నృత్యాలు యువకులనే కాక వయసు మీరిన 
వారిని కూడ ఒక విధమైన కామోద్రేకానికి గురి చేస్తున్నాయి సమాజానికి కలిగే లాభం 
కంటె నిర్మాతకు, దర్శకునికి, నటునికి కలిగే లాభం ఎప్పుడూ ఎక్కువ కాదు ఈ రోజూ 
సినిమాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు ఇన్నన్నికావు ఒక మాటలో చెప్పాలంటే , సెక్స్‌ 
వుస్తకాల కంటె, శృంగార కావ్యాల కంటె భయంకరంగా సినిమాలు తయారయ్యాయి. 
(బ్రహ్మచర్య దీక్షకు గొడ్డలి పెట్టుగా తయరైన ఇలాంటి సినిమాలను సెన్సారు వారు విడిచి 
పెట్టడం భావ్యం కాదు సినిమాల పేర్లు మొదలుకొని అందలి సంభాషణలు మానవ 
మస్తిష్కాలను వేడెక్కించి అనైతిక చర్యలకు పాల్పడేటట్లు చేస్తున్నాయి ప్రతి పౌరునికి 
'సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది అది ఎమంటే తన స్వార్థం కోసం సామాజిక విలువలను 
కాల రాయకుండా ఉండడం 


నేటి మనుష్యుల్లో పుస్తకపరనం తగ్గి పోయింది ఆ స్థానాన్ని టీవీలు, సినిమాలు 
ఆక్రమించాయి ఈ రోజు సినిమాలను గాని, టీవీ దృశ్యాలను గాని చూడని మానవులు 
ప్రపంచంలో ఎక్కడా లేరంటే అతిశయోక్తి కాదు ఇట్టి మీడియాను సమాజాన్ని పాడు 
చేయడానికి ముఖ్యంగా యువకులను పెడద్రోవ పట్టించడానికి ఉపయోగించడం 
తమించరాని నేరం విన్నదాని కంటె చూసిన దాని ప్రభావం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉండం 
సత్యం ఆర్హమర్యాదలను, నైతిక విలువలను పూర్తిగా ఉల్లంఘించి మానవులను పెడ( 
పట్టిస్తున్న సినిమా రంగాన్ని ప్రక్షాళనం చేయవలసిన అవసరం ప్రభుత్వం మీద ఈ 
(ప్రజలు కొరుతున్నారు కాబట్టి సినిమాలు తీస్తున్నాం అని చెప్పే దర్శకుల మౌ 
నమ్మదగినవి కావు సామాజిక బాధ్యత గల మనుష్యులు సినిమారంగంలో 
ప్రభుత్వరంగంలో ఉన్నా, మరే ఇట్టి అశ్లీల చిత్రాలకు స్వస్తి చెప్పు వలసిన అవసరం . 
ఉన్నది 


'వేదభూమిగా వ్రసిద్ది వహించిన భారతదేశంలో ప్రతిరోజు ఎన్నో అశ్లీల చిత్రాలు 


35 


(బహ్మచ ర్యం 


అవుతున్నప్పటికీ ఒక్కటి కూడా నిషేధింవబడకపోవడం ఆశ్చార్యాన్ని కల్గిస్తుంది వ్యభిచారం 
ఎలాంటి నేరమో వ్యభిచారాన్ని ప్రోత్సహించే లేదా చూపించే చిత్రాలు నిర్మించడం అంతే 
నేరం, హింస చేసినవాణ్ణి, దొంగతనం చేసిన వాళ్లో ఎట్లా శిక్షిస్తామో అట్లే ఆ దృశ్యాలను 
చిత్రీకరించి మన మీద దుష్ప్రభావాన్ని కలిగించే వారిని కూడా శిక్షించవలసి ఉంది. 


బ్రహ్మచర్యాన్ని దెబ్బతీసే ఏ పుస్తకం కాని, ఏ చిత్రం కాని రాకుండా ఉండడం 
ఎంతైనా మంచిది బ్రహ్మచర్యాన్ని అవలంబించి లోకోవకారం చేసిన బుషుల యొక్క 
మహావురుషుల యొక్క జీవితాలకు మచ్చ తెచ్చే కల్పనాత్మకమైన వాజ్మయాన్ని నిషేధించాలి 
గౌతముడు, విశ్వామిత్రుడు మొదలైన బుషుల బ్రహ్మచర్యానికి కళంకాన్ని కల్గించే కథలను 
సాహిత్యం నుండి వేరు చేయాలి రాముడు ఏక వత్నీవ్రతుడు కదా! అతని తర్వాత పుట్టి, 
అంతటి వాడుగా పేరుగాంచిన కృష్ణుడు రుక్మిణితో తవ్ప మరొక స్త్రీతో సంసారం చేయడం 
వేద సంస్కృతికి విరుద్దం కృష్ణుడు రుక్మిణీ వల్లభుడే గా ని మన కవులు అల్లిన కట్టుకథ లలో 
లాగా సత్యభామా ప్రియుడు కాడు, గోపికాలోలుడు అంతకంటె కాడు కృష్ణుడు అష్ట 
మహిషీ వల్లభుడనడం, వదవారు వేలమందిని పెండ్లిచేసుకొన్నాడనడం స్త్రీలోలురైన కవుల 
కల్పనలే గాని శాన సమ్మతమైన అంశాలు కావు కృష్ణుడు యోగీశ్వరుడు అతడు చిరకాలం 
బ్రహ్మచర్యాన్ని పాటించి, అనన్యమైన సామర్ద్యాన్ని సంపాదించి బాల్యంలో చాణూర 
ముష్టికులను, కంసాదులను సంహరించినాడు రుక్మిణిని వివాహమాడిన తర్వాత కూడా 
వన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి వ్రద్యుమ్నుణ్ణి కన్నాడు మన దౌర్పాగ్యం 
ఏమంచే, అనసూయ, అహల్య లాంటి పతివ్రతల వ్యక్తిత్వాలను కించ వరిచాం వారిని 
ఉన్నతమైన స్టానాలలోనుండి దిగ జార్చినాం అనసూయాదేవిని నగ్నంగా వచ్చి అన్నం 
పెట్టమని త్రిమూర్తులు (ఇది నీచమైన కల్పన) అడిగినట్టు కల్పించిన కవులు క్షమించ దగిన 
వారు కారు అహల్యను ఇంద్రుడు సూర్యుని సహాయంతో ఆపహరించి తన కోరిక 
తీర్చుకున్నాడని రాసిన రాతలు రోతలే కాని యధార్జాలు కావు అగ్ని సదృశ, ద్రుపదుని 
ఏకైక పుత్రిక, అర్జునునిచే మత్స్యయంత్రం భగ్నం చేయబడి స్వయంవరంలో వరింపబడ్డ 
(ద్రౌపది ధర్మం ప్రకారం అర్జునునికి మాత్రమే ఇల్లాలు కాని మన కవుల జారత్వం ఆమె 
శీలాన్ని మైల పరిచింది పాఠకులారా ! ఒక (స్త్రీ (కుంతి) మరొక స్రీ (బౌపది) 
స్వాతంత్ర్యాన్ని అపహరించి ధర్మానికి ఎరుద్దంగా రొట్టె ముక్కల్లాగా ఆమెను ఐదుగురికి 


36 


వంసచన చె నప్పు 


అంటగట్టడం ఎంత వరకు సబబు ? ఎవడో ఒక మూర్చుడు భారతంలో బంగారం లాంటి 
ద్రౌపది కధ ను పాడుచేశాడు (ద్రౌపది ఐదుగురికి ఆర్జాంగి కావడానికి పూర్వ 
జన్మసంఘటనను ఒక దాన్ని స్పట్టంచి, దాన్ని భారతాన్ని రచించిన వ్యాసుని చేతనే 
ఒప్పింపజేయడం వచ్చి మోసం భారతీయ ఇల్లాండ్రకు జరిగిన మహావకారం ఇంత కంటె 
మరేం ఉంటుంది! (ద్రౌపది పూర్వ జన్మలో శివుణ్ణి పతి కావాలని ఐదుసార్గుఆడి గిందట. 
అందుకు శివుడు ఐదుగురిని భర్తలుగా ఇచ్చాడట ! ఇదేమైన నమ్మదగిందా ? భర్త కావాలని 
ఐదు సార్లు అడిగితే, భర్త కావాలన్న కోరిక ఆమెకు ఎంత తీవ్రంగా ఉందో అర్దం చేసుకోవాలి 
గాని ఐదుగురు భర్తలను ఈయడం ఏం సంస్కారం ? తర్కానికీ, ధర్మానికీ లొంగని 
అంశం ఇది ఉదాహరణకు లోకంలో ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను నాకు భర్త 
కావాలి అని వెయ్యి సార్లు అడిగితే అ తల్లిదండ్రులు వెయ్యి మంది భర్తలను వెదకి 

తేవల్సిందేనన్న మాట ! ఎంత మోసం ? బుద్దిలేని వాడెవడో ద్రౌపదిని వంచభర్తకగా కథ 
అల్లి భారతంలో చేరొస్తే దాన్నిమనం తెలుగులో (కన్నిడంలో తప్పు అనుఎదించుకున్నాం 

దాంపత్యధర్మానికి విరుద్దమైన అంశం ఇది 'బ్రహ్మాచర్యానికి సరిపడని అంశం ఇడి నీతి 
నియమాలు పాటించని వారే 'దౌపఏెన్‌ హీండవ్పలైడుగురికి బార్యగా ఊహిస్తారు తప్పు, 

దాంవత్య ధర్మాన్ని అంగీకగించే వారు ఆ ముహనసా సాని అర్జునునికి మా'త్రమే అర్జాంగిగా 


లెక్కిస్తారు 
(బహ్మచ ర్యం - ఆవారనియువుం 


సాధారణ జీవనంతో పాటు ఉన్నతమైన ఆదర్శం అన్ని విధాల శ్రేయస్కరం 
అంటుకు మానవుడు ఉపయుక్తమైన ఆహారాన్ని స్వీకరించాలి కాని రుచికరంగా ఉందని 
అడే పనిగా భుజింప రాదు తిండిపోతుగా మారరాదు ఏది తిన్నా, ఎప్పుడు తిన్నా, ఎంత 
తిన్నా వివేకం విడిచి పెట్ట రాదు. భోజనం పవిత్రమైన స్థానంలో కూర్చొని చేయాలి ప్రేమ 
వూర్వకంగా ప్రశాంతమైన మనస్సుతో చేయాలి ఏ సమయంలో నాసికలో సూర్యనాడి 
సంచరిస్తుందో ఆ సమయంలో భోజనం చేస్తే తొందరగా జీర్ణమవుతుంది ఎందుకంటే 
ఆ సమయంలో జరరాగ్ని (ప్రజ్ఞ్వరిల్లుతూ ఉంటుంది భోజన సమయంలో ఒక వేళ 
సూర్యనాడి పనిచేయక పోతే దాన్ని వని చేయించాలి ఎడమ కడుపులో కుడిచేయి పిడికిలి 
పెట్టి ఒత్తాలి అప్పుడు అది పని చేస్తుంది రాత్రిపూట ఎడమ దిక్కుకు ఒత్తిగిల్లి పడుకోవాలి 


37 


(బ్రహ్మచ రం 


పగటి నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదు ఒక వేళ పగటిపూట నిద్రించాలనుకుంచే కుడి 
దిక్కుకు బత్తిగిల్లి పడుకోవాలి. ద్రవ పదార్దాలు స్వీకరించే సమయంలో చంద్రనాడి 
పనిచేయడం ఆరోగ్యకరం ఒక వేళ సూర్యనాడి పని చేసే సమయంలో పాలు, నీళ్లు, కాఫీ, 
టీలు సేవిస్తే వీర్యం నశిస్తుంది సూర్యనాడి పని చేసే సమయంలో ఘనావోరం, చంద్రనాడి 
వనిచేసే సమయంలో ద్రవానోరం తీసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు వీర్యవృద్ది కల్గుతుంది 
ముక్కు కుడి రంధ్రం నుండి సూర్యనాడి, ఎడమ రంధ్రం నుండి చంద్రనాడి నంచరిస్తాయి 
ఒక వేళ ద్రవపదార్థాలు సేవించాలని అనుకొంటే కుడి వైపు నుండి కాక ఎడమ వైపు నుండ 
శ్వాస తీసుకోవాలి. 


రాత్రి సమయంలో భోజనం చాల తక్కువగా తీసుకోవాలి. అది కూడా బాగా 
పక్వమై జావగా ఉంటే మరీ మంచిది బాగా వేడి గల లేదా బాగా చల్లబడిన ఆహారం, 
ఎక్కువగా నూనెతో వండిన ఆహారం, కారం లేదా మసాలా దట్టించి వండిన ఆహారం 
వీర్యవృద్దికి దోహదం చేసే నాడులను దెబ్బతీస్తాయి అత్యుష్ణం లేదా అతి శీతలం ఐన 
ఆహార పదార్థాల వల్ల, పానీయాల వల్ల దంతాలు బలహీనమవుతాయి ఆహారాన్ని బాగా 
నవులితినాలి భోజనానంతరం వ్యాయామం చేయ రాదు భోజనం చేస్తూ తప్పని 
పరిస్టితులలో తప్ప మధ్య మధ్య నీళ్లు త్రాగ రాదు భోజనం చేయడానికి ఒక గంట ముందు 
గాని, భోజనానంతరం ఒక గంట సేపటికి గాని నీళ్లు త్రాగడం ఆరోగ్యానికి మంచిది 
దాని వల్ల ఆహారం తొందరగా జీర్ణమవుతుంది రాత్రి పూట ఫలావారం తీసుకోవడం 
వుంచిది భోజనం చేసే అలవాటుంటే చాల తక్కువగా తీసుకోవాలి బాగా రాత్రి 
గడిచినప్పుడు ఆహారం తీసుకోవడం మానెయ్యాలి 


మన ఆహారంలో పండ్ల రసాలతో పాటు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, మొదలైనవి 
ఉండేలా చూడాలి సాత్త్విక భోజునం మానవునిలో సత్త్వగుణాన్ని పెంచుతుంది 
కామక్రోధాది దుర్గుణాలు దూరమై శాంతి లభిస్తుంది మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి 
మన మనస్సు ఏర్పడుతుంది అందుకే “యదన్నం తన్మనఃి అని పెద్దలు చెప్పినారు 
సృష్టిలో పరమాత్మ మానవునికి శాకాహారాన్ని స్వీకరించే ఏర్పాటు చేశాడు సాత్వికాహారం 
వల్ల మనస్సు సాత్తికమై దుర్గుణాలకు దూరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది ముఖ్యంగా 
మానవుడు ఆరు దుర్లుణాలకు దూరంగా ఉండాలని వేదం చెబుతుంది వీటినే పండితులు 
షడ్లుణాలుగా వ్యవహరిస్తారు 


వంసన చెన్నప్ప 


“ఓం ఉలాకయాతుం శుశులూకయాతుం 
జహి శ్వయాతుముత కోకయాతుం, 
సుపర్ణయాతుం ఉత గృధ్రయాతుం 
దృషదేవ వ్రమృణ రక్ష ఇంద్ర” బు, 710422; అథర్వ, 84 22 


గుడ్లగూబ, తోడేలు, శునకం, ఊరపిచుక, గరుడ పక్షి, (గ్రద్ద - వీటిలాగా 
చెడుపనులు చేయరాదని ఈ మంత్రం యొక్క తాత్పర్యం. ఈ ఆరు ఆరుగుణాలకు 
సంకేతంగా చెప్పబడినాయి. గుడ్లగూబకు మోహం (చీకటి) ప్రియమైంది. ఆది ప్రకాశానికి 
భయపడుతుంది మనం అలాకాక వెలుగును (జ్ఞానాన్ని) అలవర్చు కోవాలి . తోడేలుకు 
క్రోధం ప్రియం మనం అలా కాక దయ కలిగి ఉండాలి కుక్కకు మాత్సర్యం ప్రియం 
మనం అలా కాక ఇతరుల యెడ (ప్రేమ భావం కల్లి ఉండాలి, ఊరపేచుకకు కామం ప్రియం. 
మనం అలా కాక బ్రహ్మచర్యాది సద్గుణాలను పాటించాలి. గరుడపక్షికి మదం ప్రియం 
మనం అలా కాక ఆత్మసౌందర్యాన్ని పెంచుకోవాలి. గ్రద్దకు లోభం ప్రియం. మనం అలాకాక 
స్వయంకృషితో అభివృద్ది చెందాలి 


x శ శరర xX ౮ 


మనిషికి మలమూత్ర విసర్జన క్రియలు స్వాభావికంగా జరగాలి వాటి వేగా 
నిరోధించే ప్రయత్నం ఎప్పుడూ చేయరాదు. అలా చేయడం వల్ల నాడులు దెబ్బతిని ఏర 
నష్టం అవుతుంది మలబద్దకం వల్ల కూడా వీర్వనాడులు దెబ్బతీంచాయి ఒకవేళ మలబద్దకం 
ఏర్పడితే త్రిఫల చూర్ణం నీటిలో కలువుకొని సేవించడం మంచిది బజారులో తయారుచేసే 
ఆహారపదార్థాలను తినరాదు వైద్యుణ్ణి సంప్రదించకుండా ఎలాంటి బొషథాలను స్వబుద్దితో 
ఉపయోగించరాదు కడుపుకు విశ్రాంతి ఈయడానికి అప్పుడప్పుడు నిరాహారదీక 
అవలంబిస్తే మంచిది 


జరరాగ్ని ఆవారాన్ని జీర్ణింపజేస్తుంది ఉపవాసం దోషాలను నశింపజేస్తుంది. 
ఉపవాసంవల్లి జీర్ణశక్తి పెరుగుతుంది ఐతే ఉపవాసం శక్తిని మించి పాటించరాదు. ఒక రోజా 


(బహ్మాచ ర్యం 


వూర్తిగా ఉపవాసం ఉండి, మరుసటి రోజా మృష్టాన్నాన్ని భుజించడం వల్ల శరీరానికి కలిగే 
ప్రయోజనం ఏమీ లేదు ఎక్కువగా తినడం, లేదా ఎక్కువగా ఆకలితో ఉండడం రెండూ 
శరీరానికి హానికరమే ఉపవాసంవల్ల ఆత్మ చింతనకు అవకాశం ఏర్పడుతుంది మనిషి 
ఆంతర్ముఖుడు కావడం వల్ల కామ వికారాలు బలహీనమవుతాయి ఉపవాసం అంటే భోజనం 
మానెయ్యడం అని సామాన్యంగా అర్ధం చెప్పుకొంటారు కానిదానిఅర్టం పరమేశ్వరునికి 
సమీపంగా ఉండడం ఉప = పరమేశ్వరునికి సమీపంలో, వాసం = ఉండడం, పర బ్రహ్మకు 
సమీపంలో ఉన్నప్పుడు ఆకలి దప్పులుండవు ఆ కారణంగా తిండికి దూరంగా ఉండడం 
జరుగుతుంది కనుక ఉపవాసం అన్నప్పుడు భోజనం మానెయ్యడం అనే అర్దం ప్రచారంలోకి 
వచ్చింది 


మద్యం మొదలైన మత్తు పానీయాలను గాని, మాంసం మొదలైన పదార్హాలను 
గాని స్వీకరెంచరాదు. దేన్నైనా భుజించడానికి ముందు దానివల్ల కలిగే లాభనష్టాలను 
తెలుసుకోవాలి మన శరీరానికీ, బుద్ది వికాసానికీ తోడ్పడే ఆహారాన్ని ఏ ప్రమాణంలో 
తీసుకోవాలో తెలుసుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది 


(బ్రహ్మచ ర్యవేం వున ఆదర్శ జీవనం : 


మనిషమృత్యువును పొందకుండా ఆమరుడుగా ఉండజాలడు తాను అమరుడుగా 
ఉండాలంటే సంతానమే ఎకైక మార్గం కాని, ఉత్పత్తితో వినాశానికి విడదీయరాని 
సంబంధం ఉంది |ప్రజోత్పత్తిలో వీర్య నాశం జరుగుతుంది వీర్యనాశం ద్వారా 
మృత్యురూపమైన మూటను తలమీద మోయ వలసి వస్తుంది 


ఉత్పత్తితో వినాశానికి గల సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మచర్యానికి 
ప్రాధాన్యం ఈయడం జరిగింది. ఇరవైనాల్లు సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని 
ఆవలంబించినా అది తక్కువే నేటి వైజ్ఞానికులు విజ్ఞానం విషయం లో చూపే (శ్రద్దను 
పూర్వకాలంలో మనవారు బ్రహ్మచర్యం విషయంలో చూపినారు అందుకు అనుగుణంగా 
గురుకులాలను నడిపినారు వారి ధ్యేయం మానవ జీవితాన్ని ఒడుదొడుకులు లేకుండా 
నోడపగల్లే శక్తిని సంపాదించడమే పుస్తకాలను చదవడం, డిగ్రీలు సంపాదించడం నేటి 
విద్యాలయాల చరమలక్ష్య్యమైనట్లే బ్రహ్మచర్యాన్ని పాలించడం నాటి గురుకులాల పరమలత్యం. 


40 


యఎసన చెన్నప్పు 


బ్రహ్మచర్యం నాటి వైజ్ఞానిక విషయం దాని కొరకై విద్వాంసులు బాగా 
ఆలోచించినారు జీవన పరమార్థాన్ని అందుకోవడానికి దాన్ని సాధనంగా చేసుకొన్నారు 


బ్రహ్మచర్యం వల్ల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలాలు చేకూరుతాయి అని 
పతంజలి యోగదర్శనంలో చెప్పినాడు వీర్యనాశం వల్ల మనిషి వెంటనే చని పోడుకాని, 
శక్తి నాశం జరుగుతుందన్న విషయాన్ని మాత్రం కాదనలేం 


బుషులు సదాచార జీవనానికి బ్రహ్మచర్యాన్ని ఒక సాధనంగా గుర్తించినారు 
(బ్రహ్మచర్య నియమాలను రూపొందించినారు. వారు ప్రతిపాదించిన నియమాలలో 
మనోవైజ్ఞానిక విషయాలు ఇమిడి ఉన్నాయి 


బాలబాలికలు గురు కులంలో ప్రవేశించగానే బ్రహ్మచర్య రక్షణకై ““మైధునం 
వర్ణయి” అని ఉపదేశింపబడుతారు జ్ఞానసాధనలో పంచేంద్రియాలను, మనస్సును 
ఇష్టం వచ్చినట్లు విహరింపజేయరాదు ఏ ఒక్క ఇంద్రియానికి లొంగినా బ్రహ్మచర్యాన్ని 
కాపాడు కోవడం కష్టం ఒకొక్క ఇంద్రియాన్ని వశంలో ఉంచుకోవడానికి 
'సంధ్యావందనంలో చక్కని సూచనలు చేయడం జరిగింది ఇంద్రియాల దురుపయోగం 
వల్ల (బహ్మచ ర్యానికి హాని కలుగుతుంది ఆధునికులూ, పాళ్ళాత్యులూ చెప్పున 
అభిప్రాయాలను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది 


పిల్లలకు అవకాశం లభిస్తే చాలు శబ్దాది విషయాలకు లొంగిపోతారు ఈ అవకాశం 
అనేది పిల్లలకే కాదు పెద్దలకూ ఇబ్బందికరమైందే సదాచారాన్ని ఉపదేశించే వారికి కూడా 
ఈ అవకాశం అనేది పాపహహేతువవుతుంది కనుకనే ధార్మికులైన తల్లి దండ్రులు పిల్లలను 
విచ్చలవిడిగా వదలడానికి ఇష్టపడరు వారి ప్రతి కదలిక పై కన్నేసి ఉంచుతారు పిల్లలను 
సామాన్యంగా ఏదో ఒక పనిలో నిమగ్నులయ్యేటట్లు చూస్తారు పనిలో ఉన్నప్పుడు పతనం 
అయ్యే అవకాశం తక్కువ కనుకనే బుషులు వేదారంభంలో “కర్మ కురు అని బోధిస్తారు 
కాలాన్ని వ్యర్ధంగా వయం చేయరాదు కాబట్టి, బాల్యం నుండి కాలం యొక్క విలువను 
పిల్లలకు చెప్పాలి. (ప్రతిక్షణం సావుర్భ్యాది శక్తులనం సా ధించడానికీ, వాటిని 
ఉపయోగించడానికీ ప్రావీనకాలంలో గురుకులాలుండేవి గురుకులాలు గ్రామాలకు, 
నగరాలకు దూరంగా ఉండడం వల్ల పిల్లలపై విషయ వాసనల దాడి ఎక్కువగా జరిగేది 
కాదు 


41 


(బవ్మాచ ర్యం 


బాల బాలికలు శబ్దాది విషయాల నుండి తమను తాము రక్షించు కోవాలి అప్పడే 
(బ్రహ్మచర్య వ్రతం పూర్తి అవుతుంది 


శబ్దం. మనిషి అనుచిత మైన ఉద్వేగాన్ని ఆపడానికి గానం నిషేధింపబడింది గానం 
వల్లి బహ్మచారులలో దుష్టభావనలు ఉత్పన్నవువుతాయి హేవూక్‌ ఏలిస్‌ 
“Sexual Selection in men’ అనే పుస్తకంలో గానానికి మనో వీకారానికి గల సంబంధాన్ని 
గూర్చివ్రాస్తూ “పశు పక్యాదులతో పాటు మానవునిలో కూడా యౌవనావస్టలో మధురమైన 
గానం మానసిక భావాలతో సంబంధం కలిగి ఉంటుంది” అని వివరించినాడు 


స్లైటో సంగీతం మనిషి మనస్సుమీద విశేషమైన (ప్రభావాన్ని చూపుతుందని చెప్పక 
పోయినప్పటికీ, కొన్ని రకాల సంగీతానికి మానసిక వికారాలు కల్లించే శక్తి ఉందని 
తెలిపినాడు మానవులలో సంగీతం వల్ల మద్యం మీద ఆసక్తి, కామవాంఛ, సోమరితనం 
పెరుగుతాయనీ, ప్రార్దన, యుద్ధ సంబంధమైన సంగీత మే తప్ప వీటికంటె భిన్నమైన 
సంగీతాన్ని (స్త్రీపురుషులకు నేర్చరాదని అతడు అభిప్రాయవడినాడు 


సంగీతం మనో వికారాలకు కారణం కావడం వల్లనే దానితో పాటు నృత్యం కూడా 
బ్రహ్మచారులకు నిషేధింపబడింది నృత్యానికి గానానికి ఉన్న సంబంధం అందరికీ 
తెలిసిందే కాని అన్ని రాగాలు ఉత్తేజాన్ని కలిగించవు కనుకనే సావు వేద గానం 
బ్రహ్మచారులకు విధిగా చెప్పబడింది 


స్పర్శ బేన్‌ మహాశయుడు “20006005 ఖు6 1” అనే గ్రంథంలో స్పర్శ మానసిక 
(ప్రేమకు ఆది మరియు అంతం అని పేర్కొన్నాడు మనోభావాలను జాగృతం చేసే గొప్ప 
సాధనం స్పర్శ మనుష్యులను ఉత్తేజపరచడంలో స్పర్శకు గల ప్రభావాన్నిబట్టి విదేశాలకు 
చెందిన పైంటా, ఏలిస్‌ మొదలైన రచయితలు సామాన్య స్పర్శను కూడా చెడుగా 
భావించినారు 


డా బ్లాచ్‌ “The sexual life of our ముల” అనే (గంధంలో స్పర్శ వల్ల మానసిక 
వికారాలు కలగడానికి కారణం చర్మం యొక్క జ్ఞానతంతువులు మరియు ఉత్సాదక అంగాల 
యొక్క తంతువుల నిర్మాణం ఒకే పదార్థంతో జరగడమేనని నిరూపించినాడు స్పర్శ వల్ల 


42 


వసన చెన న్నపు 


ఎదురయ్యే భయంకరమైన తుఫాను తాకిడికి తట్టుకోలేని వారు వాటి వల్ల కలిగే 
దుష్పరిణామాల నుండ తమ్ముతాము ఎన్నడూ రక్షించుకోజాలరని విశదవరచినాడు 


బాలబాలికలు పరస్పరం చక్కిలిగింతలు పెట్టుకొని ఆనందించడం, చిన్న పిల్లలను 
పెద్దలు చక్కిలిగింతలు పెట్టి ఆనందింపజేయడం లోకంలో సామాన్యం. ఈ గిలిగింతల 
వల్ల ఉత్తేజానికి లోనై మనోవికారాలకు అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతాం కనుక 
బాలబాలికలను మొదట ఈ అలవాటు నుండి దూరంగా ఉంచాలి పెద్దలు కూడా 
ఇలాంటిపనికి పూనుకోరాదు దేనినైనా అనవసరంగా స్పృశించడం (బ్రహ్మచర్యానికి 
భంగకరమైన పనే కాని మరోటి కాదు బ్రహ్మచర్యానికి భంగం కలగకుండా బాలబాలికలను 
రక్షించడం ఆచార్యుల వని కాబట్టి వారు గురుకులాలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొనేవారు 


“అకామతః స్వయమిం|డ్రియ స్పర్మేన వీర్యస్థలనం విహాయ, 
వీర్యం శరీరే సంరక్షోర్ధ్వరేతః సతతం భవ ” 


ఇంద్రియస్పర్శ జరగకుండా, వీర్యస్థలనం కాకుండా, శరీరంలో వీర్యాన్ని 
రక్షించుకొంటూ ఊర్వ్వరేతస్కుడవు కమ్ము-అని అలనాటి గురూపదేశం ఈ ఉవదేశం 
వల్ల నాటి గురువులకు నేటి గురువులకు గల తేడా ఏమిటో స్పష్టమవుతుంది నేటి విద్యా 
విధానం విద్యార్దిని అర్జార్టిని చేయడమే తప్ప సదాచారిని చేయడం లేదు బ్రహ్మచారిని 
అంతకంటే చేయడం లేదు నేడు విద్యాసంస్టలలో ఏ అధ్యావకుడైనా విద్యార్థులను ఉద్దేశించి 
“వీర్యరక్షణ మీ జీవిత లక్ష్యం' అని చెప్పే స్థితిలో లేడు గురుకులాలలోని ఆచార్యుల లక్ష్యం 
ఉన్నతమైంది అది విద్యార్దులకు సర్వదా సర్వథా శ్రేయోదాయక మైంది. కాని నేటి 
విద్యాలయాలలో దానికి విరుద్దమైన వాతావరణం కనిపిస్తున్నది నేటి కాలంలో టీచర్‌ గాని, 
హెడ్‌మాస్టర్‌గాని, ప్రిన్సిపాల్‌ గాని విద్యార్థికి సదాచారాన్ని నేర్పడానికి సిద్ధంగా లేరంటే 
అతిశయోక్తి కాదు ఒకవేళ ఆచార్యులనబడేవారు ఉన్నప్పటికీ వారిలో సదాచారాన్ని 
గ్రహించాలన్న కోరిక మృగ్యం 


రూపం - మనిషిలో మనోవికారాలను జాగృతం చేయడంలో చక్షురింద్రైయం 
పాత్ర విశిష్టమైంది కనుకనే దాని మీద నియంత్రణ అవసరం నేటి వట్టణాలు, నగరాలు 
పాశ్చాత్య నాగరికతకు ఆలవాలమయ్యాయి అవి బాలబాలికల నైతిక వతనానికి ద్వారాలుగా 
మారాయి. ఎక్కడ చూసినా ఏదో ఒక దృశ్యం మనల్ని ఆకట్టుకొంటుంది అంతేకాదు, 
ప్రలోభపెడుతుంది కూడా నగరాల్లో నాటకాలు, సినిమాలు విశేషంగా ప్రదర్శింపబడడం 


43 


బ్రహ్మచర్యం 


వల్ల వాటిలోని అసంగతమైన నృత్యాది సన్నివేశాలు యువకుల మీద విపరీతమైన (ప్రభావాన్ని 
చూపుతాయి కృత్రిమ వస్తువుల మీద అధిక ప్రేమను కల్గిస్తాయి చాల మంది కృత్రిమ 
జీవితానికి అలవాటు పడతారని చెప్పడానికి ఉదాహరణ ఒక రష్యన్‌ మహిళ నాటకం 
చూడడానికి వెళ్లి దానిలో ఒక వ్యక్తి చలికి వణికి పోవడాన్ని చూసి కంట తడిపెట్టింది 
కాని, నాటకశాలకు బయట తన గుట్టంబండిని నడిపేవాడు చలి తీవ్రతకు తట్టుకోలేక 
వణికిపోవడాన్ని చూసి కూడా జాలిపడ లేదట! 


నృత్యాదులను తిలకించడం వల్ల మనో వికారాల విజృంభణకు అవకాశం కల్గుతుంది 
మనిషి దుప్ప్రవర్తనకు లోనౌతాడు సదాచారానికి తీవ్ర విఘాతం కల్గడమేగాక శారీరక 
మానసిక ఉన్నతికి ఆటంకం ఏర్పడుతుంది నేత్రేంద్రియం యొక్క సదుపయోగాన్ని 
దృష్టిలో పెట్టుకొన్న విద్వాంసులు నృత్యాదులను నిషేధించారే కాని మరోటి కాదు 


బ్రహ్మచర్య వ్రత నియమాలలో అద్దం చూసుకోవడం నిషేధింపబడింది యువతీ 
యువకులు తరచుగా అద్దంలో తమ ప్రతి బింబాలను చూసుకొని మానసిక వికారాలకు 
లోనవుతారన్న ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది ఈనాడు బాలికలు గంటల తరబడి 
అద్దాల ముందు నిలబడి తమ అంద చందాలను చూసుకొని భావనా లోకాల్లో విహరించడం 
ఆలవాటైంది అందుకు ఎంత సమయం వ్యర్హమవుతుందో విజ్ఞాలకు తెలియంది కాదు 
బ్రహ్మచర్యాన్ని కాపాడడానికి చిన్నచిన్న విషయాలలో మన పూర్వికులు ఎలాంటి జాగ్రత్తలు 
తీసుకొనే వారో దీన్ని బట్టి తెలుస్తుంది 


రసం మనం ముఖ్యంగా పాటించ వలసిన ఆవారనియమాలను ప్రత్యేక శీర్షిక 
క్రీంద ఇంతకు పూర్వమే పేర్కొన్నాను ఇక్కడ మరికొన్ని విశేషాలను పొందు పరుస్తున్నాను 


మనుష్యులు బీడి, సిగరెట్టు, పొగాకు, సారా, గంజాయి, గుట్కా మొదలైన 
మత్తుపదార్జాలను అనుభవించడానికి కాక వాటిని మరెందుకు దేవుడు సృష్టించినాడని 
కొందరు వాదిస్తుంటారు. మరికొందరు బీడి, సిగరెట్టు త్రాగక పోతే కంపెనీలు ఏం 
కావాలి ? అని అంటారు నిజానికి బీడి, సిగరెట్టు, సారా వల్ల కల్లేనష్టాన్ని గుర్తించాలి 
కొని, కంపెనీలు నడవక పోతే ఎట్లా అనడం విచారకరం. ఎంతమంది మత్తు పదార్థాలను 
"సేవించి అనారోగ్యం పాలవుతున్నారో, ఇల్లు గుల్ల చేసుకొంటున్నారో అర్దం చేసుకోవాలి 
పొగాకు వల్ల దగ్గు దమ్ము వంటి రోగాలు, సారాయి సేవించడం వల్ల బుద్ది వక్రించడమేగాక 
కాలేయం పాడయిపోవడం, తమ పిల్లలు కూడా దుర్భలులు కావడం ప్రత్యక్షంగా చూస్తూనే 


44 


వసన చెన నప్పు 


ఉన్నాం ఉదాహరణకు ఎంతోమంది దుర్వుసనాల కారణంగా దుర్చలమైన జీవితాన్ని 
గడువుతూ స్వాముల చుట్టూ, మక్కోటి దేవతల చుట్టూ తిరుగుతుంచారు కాని ఎవ్పట్నికనా 
సత్యాన్ని ఆచరించవలసి ఉన్నది పరమాత్మ గులాబీలతో పాటు ముళ్లు కూడా సృష్టించాడు 
కాని మనం పూలనే తెంపుకొంటాం కాని ముళ్లను తెంవుకోం కదా! ఇట్లే అగ్ని ఉంది 
దాంతో వునం వంట చేసుకొంటాం కాని ఇంటిని తగల బెట్లు కొంటావూ? 
పశుపక్ష్యాదులకు కూడా తామేమి తినాలో తెలుసు గడ్డి తినని పశువును ఎక్కడైనా 
చూస్తామా ? మనకు దేవుడు మంచి బుద్దిని ఇచ్చాడు కదా! దాంతో మనం ఏది యుక్తమో, 
ఏది అయుక్తమో తెలుసుకొని చక్కగా వ్యవహరించవలసిన ఆవసరం లేదా ? మనకు 
సృష్టిలో అనుభవించడానికి రకరకాల పండ్లున్నాయి అమృతంతో సమానమైన వాటి రసాన్ని 
త్రాగితే శరీరానికి ఎంతవుష్టి కల్గుతుంది ! కేవలం అనుభవించడానికి మత్తు పదార్థాలే 
లభించాయా మభఘుష్యులకు ? కేవలం వ్యాపారం చేయడానికి కూడా అవే లభించాయా 
వర్తకులకు ? భుజింపదగిన వెన్ను పెరుగు, పండ్లను విడిచి పెట్టి, భుజింవ దగని వాని వెంట 
వడడం ఏం మంచిది? ఇది అవివేకం అనిపించుకోదా ? చేయదగిన వనులనే చేయాలి తినదగిన 
పదార్థాలనే తినాలి అప్పడే మనిషి అనిపించుకొంటాడు ఇంతగా చెప్పడం దేనికంటే 
మంచి ఆహారం వల్ల వీర్యం వృద్ది అవుతుంది కనుక, (ప్రతి మనిషి మనిషిగా మనుగడ 
సాగించాలంటే, వరాక్రమవంతుడుగా, ఆరోగ్యవంతుడుగా జీవించాలంటే వీర్య రక్షణ 
అవశ్య కర్తవ్యం ఒక వేళ దానికి విరుద్దంగా వ్యవహరిస్తే జీవితం నరకం గా మారుతుంది. 
ఇక్కడ నరకం అంటే దుఃఖం అని అర్ధం మత్తు పదార్జాలను స్వీకరించడం వల్ల కలిగే 
దుష్పరిణామాలను ఆలస్యంగా తెలుసుకొని బాధపడడం కంటె బాల్యంలోనే వాటి నుంటి 
దూరంగా ఉండడం బుద్దిమంతుల లక్షణం అధికంగా టీ, కాఫీ, సేవించడం వక్షి 
నవుంసకత్వం సంభవిస్తుందని డా బ్లాచ్‌ అభిప్రాయపడినాడు డ్యూఫ్రీ అనే శా(్త్రవేళ 
జరిపీన వరీక్షలను బట్టి రోజుకు ఐదారు సార్లు కాఫీ త్రాగితే నవుంసకులవుతారు డా కైలాంగ్‌ 
“plan facts” అనే గ్రంధంలో మనిషి ఆచార వ్యవహారాలపై పొగాకు కలిగించే దుష్ప్రభావాన్ని 
వివరించినాడు బాల్యంలో ఈ దుర్వ్యసనానికి లోనైనవారు తర్వాతి కాలంలో విపరీత మైన 
పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించినాడు నాసికా రంధ్రాలనుండి కాక, 
అంతఃకరణంలో ప్రజ్వరిల్లే దుర్వసనాల జ్వాలలనుండి దురాచారమనే పాగ బయటికి 
వస్తుందని తేట వరచినాడు 


డా బ్లాన్‌ మహాశయుడు విపరీతంగా మిరాయిలను తినే వారిని మందలించినాడు. 
బాల్యంలోనే పిల్లలను ఈ అలవాటు నుండి మళ్లించాలని [ప్రబో ధించినాడు 


45 


(బ్రహ్మచ ర్యం 


ఈ కాలంలో ఆకలితో చనిపోయే వారి సంఖ్య కంటె ఎక్కువగా తిని చనిపోయే 
వారి సంఖ్యే ఎక్కువ వీర్య రక్షణ విషయంలో జాగ్రత్తగా మెలగక పోవడం వల్ల బొ గ్ర వస్తుంది 
తిండిపోతు నాలుకను స్వాధీనంలో ఉంచు కోజాలడు ఆకలి లేక పోయినప్పటికీ, 
అవసరాన్ని మించి తించాడు ఉపవాసం చేయడమంటే అతనికి కత్తి మీదిసాము ఆకలి 
ఐన దానికంటె కొంచెం ఎక్కువగా తినడం ఆరోగ్యవంతుని లక్షణం మన మనస్సు మనం 
తినే ఆహారాన్ని బట్టి ఏర్పడుతుందని ప్రాచీనులు నిరూపించినారు 


“అన్నమయంహి సోమ్యమనః అని ఉపనిషత్తు చెబుతున్నది గురుకులంలో 
ప్రవేశించగానే ఆచార్యుడు శిష్యునికి "తెలాభ్యంగనమర్దనా త్యమ్హాతితిక్ర కషాయక్షార రేచన 
ద్రవ్యాణి మా సేవస్వ” అని ఉపదేశిస్తాడు పులుపు, వగరు, చేదు, కారం ఎక్కువగా 
తినవలదని దాని భావం 


బ్రహ్మచారి రోజుకు రెండు సార్లు మాత్రమే భుజించాలనీ, భోజనానికి ముందు 
అగ్ని హోత్రాన్ని నిర్వహించాలనీ మనుస్మృతి చెబుతుంది 


అధికంగా భుజించడం వల్ల అనారోగ్యం కలుగుతుంది ఆయుస్సు క్షీణిస్తుంది 
ఇది లోకానికి మంచిదికాదు కనుక ఎక్కువగా భుజించడం మానాలి- అనికూడా 
మనుస్ఫృతి చెబుతుంది 


“అనారో గ్యమనాయుష్య మస్వర్గ్యంచాతిభో జనమ్‌, 


అపుణ్యం లోకవిద్విష్టం తస్మాత్తత్పరివర్హయేత్‌ ” 257 


గంధం : నేడు బజారు రకరకాల వస్తువులతో నిండి పోయింది సుగంధద్రవ్యాల 
కపయోగం పెరిగిపోయింది సభ్యత పెరిగిన కొలది పూలతో తయారైన సుగంధ వూరిత 
వస్తువుల ఉపయోగం ఎక్కువైంది అవి మానవులలో కామవాసనలను అధికం చేస్తాయి 
కనుకనే బ్రహ్మచర్య పాలనలో ఘ్రాణేంద్రియాన్ని అదువులో పెట్టు కొమ్మని ఆచార్యుడు 
ఆదేశిస్తాడు కృత్రిమ సుగంధ ద్రవ్యాలు హానికరమైనవి కాబట్టి వాటిని ముట్టరాదని కట్టడి 
చేస్తాడు గంధం పూసుకోరాదని, పూలుధరించరాదని హెచ్చరిస్తాడు బ్రహ్మచర్య 
జీవనానికి ఆటంకాన్ని కలిగించే వస్తువు ఎలాంటిదైనా, ఉపయోగించ రాదనేదే ప్రాచీన 
బుషుల అభిమతం వారి దృష్టిలో సాత్త్వికజీవనమే ఆదర్శ జీవనం. 


46 


చంసన చెన్నప్ప 


బ్రహ్మచర్యం మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది అది జీవితసందేశం, తపస్సునే 
జీవనంగా గల్గిన బుషుల సందేశం ఎవరు ఈ సందేశాన్ని విని ఆచరణలో పెడతారో 
వారే బ్రహ్మచారులు అట్టి వారికోసం ఈ దేశం ఎదురు చూస్తుంది 


బ్రహ్మచర్యాన్ని పాటించి జీవితంలో గొప్ప గొప్ప విజయాలను సాధించిన రామకృష్ణ 
పరమహంస, వివేకానందుడు, అరవిందుడు, గాందీ మహాత్ముడు, భగత్‌సింహుడు, 
వండితగోపదేవుడు మనకు ఆదర్శం 


తనను గొప్పవానిగా గుర్తించడమే బ్రహ్మచర్యం వీర్యరక్షణ గావించుకొనే వారి 
మనస్సులలో ఉన్నత భావాలు కలుగుతుంటాయి. జీవితాన్ని ఉన్నతమైందిగా చేసుకొని, 
సర్వశక్తులను సమీకరించుకొని గమ్యం వైపు చేరడమే బ్రహ్మచర్యం బ్రహ్మచర్యాన్ని ఏ 
ఒక్కరో పాటిస్తే సరిపోదు (స్త్రీవురుషులెల్లరు దీన్ని పాటించాలి సమాజానికి దీని అవసరం 
ఎంతో ఉంది బ్రహ్మచర్యాన్ని పాటించేవారు లేక పోవడంవల్ల సమాజం శక్తిహీనం అవుతుంది 
కనుక బ్రహ్మచర్యం కేవలం శరీరానికే కాక మనసుకూ, ఆత్మకూ, ఎంతో అవసరం 


వ్యక్తిగతంగా మానవుని అభివృద్ది, సమాజగతమైన వికాసం బ్రహ్మచర్యం వల్లనే 
సాధ్యమౌతాయి ఒక్క బ్రహ్మచర్యం మాత్రమే వ్యక్తిని పతనం కాకుండా చూస్తుంది 
'సవూజాన్ని ముందుకు నడిపిస్తుంది బ్రహ్మచర్యం సర్వరోగాలకు దివ్యమైన 
కూషధం బ్రహ్మచర్యానికి ఆర్ధం క్రియాశీలత, శక్తి, ఉత్సాహం ఇంకా చెప్పాలంటే తేజస్సు. 
(బ్రహ్మచర్యం వల్ల మానసిక శక్తుల వికాసం జరుగుతుంది. ఆత్మ ఉన్నత మార్గంలో 
సంచరిస్తుంది బ్రహ్మచర్య శబ్దం వీర్య రక్షణ అనే అర్ధంలో ప్రయుక్తమై మనకందించే 
సందేశాన్ని మొట్టమొదట మనం ఆలకించాలి ఇదే బుషుల ఆకాంక్ష 


xxx 


